సింహాచలం దేవళం 
క 


గరవల 
డా. యేం. జయుడేప్‌ 
. భూ స 
రీడర్‌, తెలుగు శాఖాధ్యక్షులు 
ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నం 





సింహాచలం దెవళం 
కట్టుబడి కథాగేోయం 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు మత సంబంధిత 


పుస్తకాలకు ఇచ్చే ఆర్థిక సాయంతో 
ఈ గ్రంధం ముదింపబడింది 





సేకరణ- పరిశీలన 
డా. యం. జయబజేం 


ఎం.ఏ., పిహెచ్‌.డి. 


రీడర్‌, తెలుగు శాఫఖాధ్యక్షులు 
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 


రమణవాణేి ప్రచురణ, విశాఖపట్నం 


మొదటి ముద్రణ ఏ జనవరి, 1999 


శ్రుతులు ఏ; 1౦౦౦ 
వెల ఏ రూశ4డం /- 
(ప్రతులకు 


శీమతి ఎం. పద్మావతి 
6/1. సిరిపురం క్వార్టర్స్‌; 
ఆంధధ్రవిశ్వవిద్యాలయం 
విశాఖపట్నం - 530 003 


టం. 1 
5244 ౦046 001021 *యూడా 
512600 ంజ64, 0౦06202501 
*15జ02020020 - 530 016 
౨౦006 5475600 


అలకితీం 








విశిష్ట స్నేహామృత మూర్తి, నిగర్వి 
నిష్కల్మష హృదయులు, సహృదయులు అయిన 
శ్రీ టి. మనోహర్‌ (మాజీరాజ్యసభ సభ్యులు) గారికి 
గౌరవాభిమానాలతో 


సింహాచలం దేవళం కట్టుబడి కథాగేయాన్ని నాకు పాడి 


వినిపించిన వారు 








ఈపు నరసింగరావు (పీతల వానిపాలెం) 





మువ్వల అప్పారావు (మువ్వలవాని పాలెం 





న 


నాకు చిన్నప్పటినుండి జానపద గేయాలన్నాా కధాగేయాలన్నా చాల ఇష్టం. మా స్వంత ఊరు 
కర్నూలు జిల్లా కొవెలకుంట్ల తాలూకోలోని చాకరాజు వేముల అనే చిన్న గ్రామం. 
చిన్నప్పిటినుండి పనిపాటలు చేయడం నాకు అలవాటు పొలాల్లో పనిచేసే (స్త్ర పురుషులు 
రకరకాల జానపద గేయాలను పాడుతూ ఉంటే ఆసక్తిగా వినేవాళ్డి. మాయింటి ఎదురుగా 
“బసమ్మ' దేవళం అనే గుడి ఉంది. అది సంచార జీవనం చేసే జానపద గాయక భిక్షుకులకు, 
సాధులు, సన్యాసులకు సత్రంగా ఉండేది. సాధులు, సన్యాసులు రాత్రిపూట తత్వాలు 
పాడుతూ ఉండేవారు. ఈ గేయాల్లోని బాణీ ఎంతో వినసొంపుగా ఉండేది. జానపద గాయక 
భిక్షుకులు రాత్రిపూట అళ్లీరాణి కధ, ఆరె మరారీల కథ, సర్వాయిపాపడు కధ, బాలనాగమ్మ 
కధ, పల్నాటి కధ మొదలైన కధాగేయాలను వారాల తరబడి చెబుతూ ఉండేవారు. నేను 
తప్పకుండా ఆ కధలను వినేవాణి. మాయింటికి సుద్దుల గొల్లలు ( గొల్లసుద్దులవారు) వచ్చి 
కాటమరాజు కధలను పాడేవారు. వాటిని గూడా నేను తప్పనిసరిగా వినేపహాల్ళి. రాయలసీమ 
ప్రాంతం బస్సులు, బస్టాండ్లలో కుంటి, గుడ్డి డ్డ భికగాం డ్రు బుడ్డా వెంగళరెడ్డి పాట, మానందిరెడ్డి 
పాట మొదలైన చిన్న కథాగేయాలను పాడుతుంబె ఎంతో ఆసక్తిగా వినేవాడిని. ఈ విధంగా 
చిన్నప్పటినుండి జానపద కవిత్వం మీద నాకు ఆసక్తి పెరుగుతూ వచ్చింది. 


ఈ ఆసక్తితోనే నేనుఎం. ఏలో ఐచ్చిక విషయంగా జానపద సాహిత్యం తీసుకున్నాను. పరిశోధన 
జానపద సాహీత్యంమీద చేయాలని ఎంతగానో ఆరాటపడ్డాను. నా పరిశోధనా పర్యవేక్షకులు 
కఅచార్య కొర్లపాటి (శ్రీరామమూర్తిగారు గూడా విషయాన్ని ఎంపీక చేసుకోవడంలో నాకు 
స్వేచ్చనిచ్చారు. అయితే ఫెలోషిప్‌ ఏదీ లేకపోవడం చేత, స్వంతంగా ఫీల్డ్‌ వర్క్‌కు వెళ్లి జానపద 
సాహిత్యాన్ని "సేకరించే ఆర్థిక స్తోమత లేకపోవడం చేత, నిర్దాక్షిణ్యంగా నాకున్న జానపద 
సాహిత్య మమకారాన్ని చంపి, దుర్చాక రాజశేఖర శతావధానిచా రిత్రక కావ్యాలమీద పరిశోధన 
వేశాను. పరిశోధన పూర్తికాగానే గుడివాడ ఏ. ఎన్‌. ఆర్‌. కళాశాలలో అధ్యాపకునిగా చేరాను. 
ఇక్కడ అధ్యాపకునిగా ఉన్న ఆరేళ్ళు నా ఉద్యోగానికి వచ్చిన అనేక ఇబ్బందులను 
ఎదుర్కొవడంతోనే సరిపోయింది. ఆ సమయంలో నేను ఎలాంటి పరిశోధన చేయలేకపోయాను. 


ఆ తర్వాత 1990లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడరుగా చేరాను. నాకు ఈ 
అవకాశం కల్పించినవారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, సామాజిక న్యాయంకోసం, తాము 
నమ్మిన సీద్దాంతాలకోసం ఎంతటి కష్టాన్షైనా ఎదిరించగల మేరునగధీరులు, అప్పటి ఆంధ్ర 
విశ్వవిద్యాలయం వైస్‌- ఛాన్సలర్‌ అయిన ఆచార్య కె.వి. రమణగారు. ఆచార్యకె.వి. రమణగారికి 
నేను ఎంతో బుణపడి ఉన్నాను. వారికి నా వేనవేల ధన్యవాదాలు. 


ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత జానపద సాహిత్యంమీద బోధనకు, పరిశోధనకు 
నాకు అవకాశం లభించింది. జానపద సాహిత్యంమీద పత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రకటించాను. 
ఎన్నో కధాగేయాలను సేకరించాను. సేక్రరించినవాటిలో కొంత భాగాన్ని మా్ర “సీంహావలం 
దేవళం కట్టుబడి కధాగేయం”” అనే ఈ పుస్తక రూపంలో ్రచురిస్తున్నాను. జానపద 
సాహిత్యాభిమానులు సహృదయులు దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ 
భవదీయుడు 
(ఎం. జయుదే్‌ 


ఫు 


విషయు సూచిక 


కధాగేయాలు 

దశావతార కధాగేయాలు 

సింహాచలం దేవళం క ట్రుబడి క ధాగేయం - ఇతివృత్తం 
సింహాచలం దేవళం కట్టుబడి కధా గేయం - విశేషాలు 
సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయం 


సింహాచల క్షేత్రం - శిష్ట సాహిత్యం 


165 


౩4 


త్తత్తే 


67 


కధాగేయాలు 


జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యం, జానపదుల భాష, జానపదుల వస్తు సంస్కృతి, 
జానపదుల సాంఘిక ఆచారాలు అనే నాలుగు విభాగాలున్నాయి. వీటీలో జానపద సాహిత్యం 
ప్రధానమైంది. జానపద సాహిత్యంలో కవిత్వం, వచనం, దృశ్యం అనే మూడు శాఖలున్నాయి. 
వీటిలో మొదటిదైన కవిత్వంలో కధారహితం కధాసహితం అనే రెండు అంతశ్శాఖలున్నాయి. 
కధారహిత కవిత్వానికి జానపద గేయం (౯01 5003) శుద్దగీతం (౧61౪ 80౧3) అనే పేర్లు 
ఉన్నాయి. కధాసహిత కవిత్వాన్ని కధాగేయ61/21/6 90౧3) అంటారు. కధాగేయమంటే 
కధ కలిగిన గేయమని అర్ధం దీన్నే కొందరు గేయ కధ అని, మరికొందరు వీరగాధ అని 
అన్నారు. గేయ కధ అంటె గేయ రూపంలో ఉన్న కధ అని అర్దం. జానపద కవిత్వంలో 
మొదటిదైన కధారహిత కవిత్వం నుండి రెండవదైన కధాసహిత కవిత్వాన్ని వేరు చేసేది కథ. 
కధ లేకపోతే అది జానపద గేయమౌతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది కధ. పేరులో ఈ 
కధ అనే పదం మొదట ఉంటే ఆపేరుకు మరింత సార్దకత ఉంటుంది. కాబట్టి కధాసహిత 
కవిత్వానికి గేయకథ అనే పేరు కంటె కధాగేయం అన్నపేరే అన్నివిధాలా త గినదని చెప్పవచ్చు. 


కధాసహిత కవిత్వాన్ని ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావుగారు “వీరగాథ అని పీలిఛారు. 
ఇంగ్లీషులో 821260 అనే పదానికి తెలుగులో సమానార్ధంగా 'వీరగాథ అనే పదాన్ని 
తంగిరాలవారు ఉపయోగించారు. 


ఇంగ్లీషులో 1 606416, ౧12005 8 66గ౧618 మొదలైన జానపద విజ్ఞానవేత్తలు 

గ౭గ410/6 50[0 ను8&|46 అని అన్నారు. అదేవిధంగా తంగిరాలవారు గూడా కధాసహిత 

కవిత్వాన్ని వీరగాధ అని అన్నారు. అయితే వీరగాధ అనే పదం వీరరస ప్రధానమైన కధాగేయాలకు 
మాత్రమే వర్తిస్తుంది. కధాగేయాల్లో వీరరస ప్రధానమైనవే గాకుండా కరుణ, అద్భుత రస 
ప్రధానమైనవి గూడా ఉన్నాయి. వీటికి వీరగాధ అనే పేరు వర్తించదు. ఇంగ్లీషులోగూడా 
వీరరస ప్రధానమైన కధాగేయాలను[6॥010 82|868 అని అంటారు. కాబట్టి కధాసహీత 

కవిత్వాన్ని వీరగాధలు అని పీలవడం కంటె కధాగేయాలు అని పిలవడమే సమంజసం. 


కధాగేయ నిర్వచనం :6 [1 6104106, 8426 ను ఇలా నిర్వచించాడు “4146 159 & [౧౦1% 
30౧8104169 29100/. 5211415 20445 2 [1&గ2(౪/6 15 242/5 560010 & "06౧666 


౧)౪|౦6/ 2౧౮ 159 &4/20%/5 1646266 [0౧౫ 6 108 010066 2106! 02౧ 0౪ 194061౧0.” 


౧1౧౦15 6. 16౧౧౫66 82||464 ను ౧౦౧౮౦1! 04|146, 260004! 02411160 అని ౦0డు 
భాగాలుగా చేసి నిజమైన జానపద కవిత్వమైన గ౦౧౬|&౯ 0826 ను ఇలా నిర్వచించాడు 


1 7౧6 84|46 0 11201100, ౧౩ 


కద్రాగయాలు 

"నింం౧414౯81||6 15 & ౧౦6౫ ౧6౭౧110! 5106100, 666 1౧౧6(50%04! 1౧ గ౬౧౧౦౧ ౧౭గ౬|/6 
1౧ గొజం॥&1, ౧౧౦020" 000౧060166 1౧ 18 091౧8 *1౧ 106 00గగ౮౪౧౬| 640౧06, 0061 
560౧1166 10 2 ౧౧౦౦655 01 0/21 ౪61100 ఇగ౦౧౩ ౧6౦౧16 ౪౧౦ 419 66 ₹0౧ 119120/ 


1౧౧46౧౦6౭౩ 2౧6 121%/ ౧౦౧౧౦౩6౧6౦౪5 1౧ 0౧4/ఇ016 * 


ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావుగారు “జానపద గేయ రూపముననుండి వీరరస 
ప్రధానమైన కధను చెప్పుచు, సంచార గాయక బిక్షుకుల (11051615) చే పాడబడు సరళ 

కధాగేయమే వీరగాధి” అని వీరగాధను నిర్వచించారు. ఈ నిర్వచనం వీరరస ప్రధానమైన 
కథాగేయాలకు మాత్రమే వర్తిస్తుంది. అంతేగాకుండా వీరగాధలన్నీ సంచారగాయక 
బెక్షుకులచేత పాడబడవు. కొన్ని వీరగాధలను ఇతరులు గూడా పొడతారు. ఉదాహరణకు 
విశాఖపట్నం జిల్లాలో పాడబడే దశావతార కధాగేయాలు వీరరస ప్రధానమైనవే. వీటిని 
“నేవగరిడి అనే జానపద కళాప్రదర్శన సందర్భంలో యాదవులు పాడుతారు. వీటిని పాడే 
యాదవులు సంచార గాయక బిక్షుకులు కారు. అందువల్ల తంగిరాలవారి నిర్వచనం 
కధాగేయాలకు మాత్రమేగాదు కొన్ని వీరగాధలకు గూడా వర్తించదు. 


కథాగేయాన్ని ఇలా నిర్చచింపచ్చు. “కధను కలిగి గేయ రూపంలో ఉండి, సరళ శైలిలో భిన్న 
పారాంతరాలతో, మౌఖిక సంప్రదాయంలో తరతరాలుగా అందింప బడుతున్న కధాసహిత 
కవిత్వాన్ని కధాగేయం” అని పిలువవచ్చు. 


కధాగేయ లక్షణాలు : కధాగేయ నిర్వచనంలోనే దానియొక్క ప్రధాన లక్షణాలన్నీ ఇమిడీ 
ఉన్నాయి. 1. కధాగేయం కధను కలిగి ఉండాలి 2. కధాగేయం గేయరూపంలో పాడటానికి 
అనువుగా లయబద్దంగా ఉండాలి. 4. కథధాగేయం భిన్న పాఠాంతరాలను కలిగి ఉండాలి. 5. 

కధాగేయం మౌఖిక సంప్రదాయంలో జీవిస్తూ తరతరాలవారికి అందింపబడుతూ ఉండాలి. 
6. కధాగేయం వారానువార్తనాల (8౬||260 00గ౫౫౦ న|1౦65) నుకలిగి ఉండాలి. వీటితోపాటు 

బిరుదురాజు రామరాజుగారు జానపద గేయపరంగా*చెప్పిన 1. అజ్ఞాత కర్తుత్వం, 2. 

రచనాకాలం తెలియక పోవడం, 3. నియమిత స్వరూపం లేకపోవడం, 4. ఆశు రచనం, 5 
పునరావృత్తి అనే అయిదు లక్షణాలను గూడా కధాగేయ లక్షణాలుగా చెప్పవచ్చు. 


కధాగేయాల వర్లీకరణ : తెలుగు జానపద సాహిత్యంలో కధాగేయాలు గంటలోపు కాలంలో 
పొడబడే చిన్నవాడినుండి మొదలుకొని నెలల తరబడి పాడడానికి వీలైనంత పెద్దవి వరకు 
ఉన్నాయి. కాబట్టి కధాగేయాలను వాటి నిడివిని బట్టి ఓ. చిన్న కధాగేయాలు, 2. పెద్ద 
కధాగేయాలు, 3౩ కధాగేయ చక్రాలు అని మూడు విధాలుగా విభజింపవచ్చు. 





2 ౧6 ౧౦౧౮౪|౯84|26, ౧2 | 
౩. కాటమరాజుకధలు, మొదటిభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుటగ 
శ తెలుగు జానపదగేయి సాహిత్యం, బి రామరాజం, పుటలు 22 -29 


కమా తవాుతలనటతో కతాకు లయ 





$ధాగేయాలు 
చిన్నకధాగోయాలు : వీటిలో కథ చాల చిన్నదిగా జంటుంది ఇవి గంటలోపు కాలంలో 
పాడబడతాయి. వీటిలో పౌరాణిక సంబంధమైన వాటిని (శ్హ్రలు పాడుతూ ఉంటారు 
మిగిలినవాటిని జానపదులు పని పాటల సందర్భంలో, గాయక భిక్షుకులు పగటిపూట 
భికమెత్తుకునేప్తుడు పాడుతూ ఉంటారు. ఈచిన్న కధాగేయాల పేర్ల చివర సాధారణంగా 
పాట లేక పదం అనే మాటలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు సాయిబు నాయుడు పాట్మ 
గంగరాజు పాట, మాలవారిమంగమ్మ పాట మొదలైనవి. 


చిన్న కధాగేయాలను ఇతివృత్తాన్ని బట్టి పౌరాణికాలు, మత సంబంధాలు, జానపదాలు 
చారిత్రకాలు, సాంఘికాలు అనే అయిదు శాఖలుగా విభ జింపవచ్చు 


పౌరాణికాలు . పౌరాణిక చిన్న కధాగేయాల్లో ఇతివృత్తాన్ని బట్టి రామాయణ సంబంధాలు, 
భారత సంబంధాలు, భాగవత సంబంధాలు, ఇతరాలు అనే నాలుగు అంతశ్శ్ళాఖలను 
గుర్తింపవచ్చు. కంసల్యబైకలు, (శ్రీరాముల ఉగ్గుపాట, మాయలేడి పాట, గరుట పచ్చిపాట, 
సీతమ్మ చెర, ముద్దుటుంగరం పాట, సీతాదేవి ఆనవాల పాట మొదలైనవి రామాయణ 
సంబంధాలు ధర్మరాజు జూదం, పండుపాట, సుభద్ర సారె, శశిరేఖా పరిణయం బతుకమ్మ 
పాట మొదలైనవి భారత సంబంధాలు. శ్రీకృష్ణ జననం లాలిపాట, కాళింగ మడుగు పాట్ట, 
(శ్రీకృష్ణుని చల్చుల పాట, గుమ్మడు పాట, యశోద కొంగపాట, రుక్మిణీ కళ్యాణం బతుకమ్మ 
పాట మొదలైనవి భాగవత సంబంధాలు. నల చరిత్ర పదం, గోవుపాట, మంగమ్మ పాట 
తురక బూబమ్మ పాట మొదలైనవి ఇతరాలు. 


మతసంబంధాలు : మత సంబంధాల శాఖకు చెందిన చిన్న కధాగేయాల్లో శైవమత సంబంధాలు, 
వెష్ణవ మత సంబంధాలు అనే రెండు అంతశ్శాఖలున్నాయి మేనకా దేవి నొప్పులు, మేనకా 
పార్వతీ సంవాదం, సవతుల కయ్యం, గంగాగౌరు సంవాదం మొదలై నవిశ్రైవమత సంబంధాలు. 
వరదరాజు పెండ్లి పాట, తిరుమంత్రం పాట, లక్ష్మీదేవి సాగటాలాట పాట మొదలైనవి 
వైెష్ణ్రమత సంబంధాలు. 


"జానపదాలు : ఎర్రపాప పాట, ఛాకలిదుడుమన్న పదం లేక వీరనాగమ్మ పాట, వానదేవుని 
పాట, భూపతిరాజు పదం, బొత్తుడుపాట, ఒలియ పాచ్చావుపాట, మొదలైనవి జానపదాల 
శాఖకు చెందిన చిన్న కధాగేయాలీ. ఈ జానపదాలన్నీ అద్భుత రస ప్రధానమైనవి 


చారిత్రకాలు : చారిత్రక శాఖకు చెందిన చిన్న కధాగేయాల్లో వీర మరణాలు, వీర ప్రశంసలు, 
విఫ్ణవ జన్యాలు, దానవీర ప్రశంసలు అనే నాలుగు అంతశ్శాఖలను గుర్తింపవచ్చు 
దొరవారి నరసింహారెడ్డి పాట, చిన్నపరెడ్డి పాట, అల్లూరి సీతారామరాజు పాట మొదలైనవి 


న్‌ కాటమరాజుక ధలు, మొదటిభాగం, డా తంగిరాల వెంకట సుబ్బారావు ఇల మంట 


అలాల పలా 


$9ధాగయాిలు 

వీరమరణాలు అనే అంతశ్శాఖకు చెందుతాయి. వీటిలో చెప్పబడిన వ్యక్తులందరూ 
ఆంగ్రేయులమీద తిరుగుబాటు చేసే చివరకు వారిచేత ఉరి తీయబడడంగాని, తుపాకితో 
కాల్చ్బ్చబడి చనిపోవడంగాని జరిగింది. 


నరసింహారెడ్డి పాట, మరుట్ల చిన్నమల్లేశుని పాట, ఓబుల రెడ్డి పాట, పెనుగొండ కోటపాట 
మొదలైనవి వీర ప్రశంసలనే అంతశ్శాఖకు చెందుతాయి 


దొడ్డి కొమరయ్య పాట, రేణిగుంట రామిరెడ్డి పాట, గోముక్కల గోపాలరెడ్డి పాట, యలక పల్లీ 
యాదగిరి పాట పసునూరి వెంకట రెడ్డి పాట, వీరమళ్ల వెంకయ్య పాట, కొంతం కొండల రెడ్డి 
పాట, అనిరెడ్డి రామిరెడ్డి పాట, చిలకమ్మ పాట మొదలైనవి విప్లవ జన్యాలనే అంతశ్శాఖకు 
చెందుతాయి. ఇందులో చెప్పబడిన వ్యక్తులందరూ తెలంగాణాలో నైజాం నవాబును, 

కిరాతకులైన అతని రజాకార్లను ఎదిరించి వీరమరణాన్ని పొందారు. 1945 నుండి 49 వరకు 
కమ్యూనిష్టులు గొప్ప విప్లవాన్ని లేవదీశారు. ఆ విప్లవం సందర్భంగానే పైన పేర్కొన్న వీరులు వీర 
వనితలు నైజాం నవాబును ఎదిరించారు. అందువల్లనే తంగిరాల వేంకట సుబ్బారావుగారు 
వీటికి విప్లవ జన్యాలు' అనే పేరుపెట్టారు. 

బుడ్డా వెంగ ళ రెడ్డి పాట, సుద్దపల్లి లక్మమ్మ పాట, యాదాళ్ల నాగమ్మ పాట, డొక్కా సీతమ్మ 
పాట చిన్న అండ్లూరు శివమ్మ పాట మొదలైనవి దానవీర ప్రశంసలు అనే అంతశ్శాఖకు 


చెందుతాయి. 


సాంఘికాలు : సాంఘిక శాఖకు చెందిన చిన్న కధాగేయాల్లో గ్రామ కక్షలు - హత్యలు, 
'స్తైరిణులు - భర్పృహంతలు, పందాలు - స్పదర్దలు, ఆత్మత్యాగాలు - కట్టపదాలు, విధి 
వైపరీత్యాలు - ప్రమాదాలు అనే ఐదు అంతశ్ళాఖలను చెప్పవచ్చు. 


గుర్రాల గోపిరెడ్డి పాట, మానంది రెడ్డి పాట, గడేకల్టు నాగిరెడ్డి పాట, బండోళ్ల కురుమలన్న 
పాటమొదలైనవి గ్రామకక్షలు - హత్యలు అనే వర్గానికి చెందుతాయి. అద్దాల సుబ్బులు పాట, 
చిన్న మునెమ్మ పాట, గుంటూరు ఆదెమ్మపాట మొదలైనవి స్వైరిణులు - భర్పహంతలు అనే 
విభాగానికి చెందుతాయి. అప్పలాపురం చెన్నారెడ్డి పాట్ట గొ రైపోతుల పందెం మొదలైనవి 
పందాలు - స్పదర్దలు అనే విభాగానికి చెందుతాయి. లలికట్ట పదం, ఒద్దిరాజుల పాట, బోన 
కాటపరెడ్డి పాట మొదలై నవి ఆత్మత్యాగంతో కూడిన కట్టపదాలు. ఎల్లల చెరువు పొంగిన పాట, 
మూసిపొంగిన పాట, జనగామ రైలు ప్రమాదం, జడ్‌వెర్ల రైలు ప్రమాదం మొదలైనవి విధి 
వైపరిత్యాలు - ప్రమాదాలు అనే విభాగానికి చెందుతాయి. 


6 _ కాటమరాజుకధలు, మొదటిభాగం, డా. తంగిరాల వేంకట సుబ్బారావు, పుట ౫౦౮6 
7. _కాటమరాజుక ధలు, మొదటిభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుట ౫౦౮౦6 
8. కాటమరాజుకధలు, మొదటిభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుట ౫౦౮(||| 


తం ఫ్‌ వడా పాన 


తాతల లటతపటాతయు.! 





$థాగయాలు 

సాంఘీక శాఖలో [గ్రామ కక్షలు - హత్యలు, స్వైరిణులు - భరృహంతల్సు పందాలు - 
స్పర్టలు, ఆత్మత్యాగాలు - కట్ట పదాలు, విధివైపరిత్యాలు - ప్రవూదాలు అనే 
అంతశ్శాఖలున్నట్లుగా తంగిరాలవారు చెప్పారు. తంగిరాలవారు తాము సేకరించిన చిన్న 
కధాగేయాలను ఆధారంగా చేసుకొని పై వర్గీకరణ చేశారు. పై వర్గీకరణ కిందికి రాని 
సాంఘిక శాఖకు చెందిన చిన్నక థాగేయాలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణ కునేను విశాఖపట్నం 
పరిసరాల్లో సేకరించిన మాలవారి మంగమ్మ పాట, గంగరాజు పాట, సాయిబు నాయుడు 
పాట మొదలైనవాటిలో మాలవారి మంగమ్మపాటలోని కథ హరిజన కాపు కులాలకు చెందిన 
యువతీయుకుల (ప్రేమగాధ, గంగరాజు పాటలో గంగరాజు అనే మోసగాడు తన ఊరి 
నాయుడి కూతురైన వెంకట లక్ష్మికి మాయమాటలు చెప్పీ ఆమెను లేవదీసుకు పోతాడు. 
సాయిబు నాయుడు పాటలో సాయిబు నాయుడుని పట్నంలో ఉండే (ప్రేమ లన్చిమి అనే భోగం 
(స్త్రీ డబ్బుకోసం చంపిస్తుంది. కాబట్టి సాంఘిక శాఖలో చిన్న కధాగేయాలు లభించేకొద్దీ 
వాటిలో -అంతశ్శాఖలు పెరిగిపోతూ ఉంటాయి. 


పెద్దకథాగేయాలు: వీటిలో కధ పెద్దదిగా ఉంటుంది. ఇవి రెండు మూడురా త్రులు పాడదగిన 

పరిమాణంలో ఉంటాయి. కొన్ని నాలుగు అయిదు రా త్రులు పాడద గినంత పెద్దవిగా గూడా 

ఉంటాయి. వీటిలో పౌరాణిక సంబంధమైన వాటిని ఎక్కువగా (స్త్రీలు పాడుకుంటూ 

ఉంటారు. అల్లీరాణి కధలాంటి పౌరాణిక కధాగేయాలను మిగిలిన కథాగేయాలను గాయక 
భికుకులు రాత్రిపూట పాడుతూ ఉంటారు. వీటి పేర్ల చివర సామాన్యంగా కథ అనే పదం 

వస్తూ ఉంటుంది. బొబ్బిలి కధ, బాలనాగమ్మ కథ, సర్వాయిపాపని కధ, ఆం మరారీల కథ, 

కామమ్మ కధ, లక్ష్మమ్మ కధ మొదలైనవి వీటికి ఉదాహరణలు. 


ఇతివృత్తాన్ని బట్టి పెద్దకథాగేయాలను పౌరాణికాలు మత సంబంధాలు, చారిత్రకాలు, 
జానపదాలు, సాంఘికాలు అనే అయిదు శాఖలుగా విభజింపవచ్చు. 


పొరాణికాలు : పొరాణికాలను రామయణ సంబంధాలు, భారత సంబంధాలు, భాగవత 
సంబంధాలు, ఇతరాలు అనే నాలుగు అంతశ్శాఖలుగా విభజింపవచ్చు. 


శాంత గోవిందనామాలు, అడవి గోవింద నామాలు లేక చరగోవిందనామాలు, సూక్ష్మ 
రామాయణం, పెండ్లి గోవింద నామాలు, లంకాయాగం, శారద రామాయణం, కుశలవ 
కుచ్చలచరిత్ర, రామక ధాసుధార్ణవం మొదలై నవి రామాయణ సంబంధమైన పెద్ద కధాగేయాలు. 


దేవయానిచరిత్ర, సుభద్రా కళ్యాణం, గయోపాఖ్యానం, విరాటపర్వం జంగం కథ మొదలై నవి 
భారత సంబంధమైన పెద్ద క ధాగేయాలు. 


ప్రవ్లాద చరిత్ర, వామన విజయం, అంబరీషోపాఖ్యానం, గజేంద్ర మోక్షం, ద్రువ చరిత్రం 


అవతల తతలవాతాల కాల్ల ర ంతాతతటాంాలల 


కద్రాగయాలు 

మొదలైనవి భాగవత సంబంధమైన పెద్ద కధా గేయాలు. 

నల చరిత్ర, సత్య హరిశ్చంద్ర బ్రతుకమ్మ పాట, చం ద్రమతీదేవి బ్రతుకమ్మ పాట, దత్తాత్రేయ 
జననం, పారిజాత పల్లవి మొదలై నవి ఇతరాలకు చెందిన పెద్ద కధాగేయాలు. ఈపౌరాణికాలను 
ఎక్కు వగా స్త్రీలు. పాడుతూ ఉంటారు. 


శ 


' మత సంబందాలు. తెలుగు జానపద సాహిత్యంలో హిందూమతంలో. ప్రధానాలైన శైవ వైష్ణవ 


మత సంబంధమైన కడేయాలు లభిస్తున్నాయి. 


దత్తుని యజ్ఞం, గంగాఫివాహం, సురాభాండేశ్వరం, మార్కండేయుని జననం, (శ్రీయాళ 
మహారాజు చరిత్ర జంగం కధ, చిరుతొండరాజు కధ, కుమ్మర గండయ్య కధ, మిండ జంగం 
కధ, కొమిరెల్లి మల్ల్పు 8ధ మొదలైనవి శైవమత సంబంధమైన పెద్ద కధాగేయాలు. అండాళ్‌ 
చరిత్రం, [శ్రేరంగి ఎ 1 సాత్మ్యం, చెంబీత కధ, ఏకాదశీ మహాత్మ్యం, రుక్మాంగద మహారాజు 
కథ చిన్నమ్మ కద వగ శవతార చరిత్రం మొదలై నవి వైష్ణవ మతానికి చెందిన పెద్ద కధాగేయాలు 
చారిశ్రకాలు. చాస్య కాఖకు చెందిన పెద్ద కధాగేయాలు ఎక్కువగా వీరరస ప్రధానమైనవి. 
ఇంగ్లీషులో వీటిని |౭:010 02248 అంటారు. తెలుగులో వీటిని వీరగాథలు అనవచ్చు. 
వీటిలో యుద్దవీరం ప్రధానంగా ఉంటుంది. చారిత్రకాల్లో స్పష్ట చారిత్రకాలు, అస్పష్ట 
చారిత్రకాలు అనే రెండు అంతశ్శాఖలున్నాయి. బొబ్బిలి కథ .సర్వాయి పాపని కధ, 
కొమారరాముని కథ, దేశింగు రొజు కధ, రాణీ శంకరమ్మ కధ, సదాశివరెడ్డి కధ, కర్నూలు 
నవాబు కథ మొదలైనఎ స్పష్ట చారిత్రకాలు. ముగ్గురు మరారీల కధ లేక ఆరె మరారీల కధ, 
బంగారు తిమ్మరాజు కథ లేక దేవరాయల కధ కుంటి మల్గారెడ్డి కధ, వేమన కధ, బల్లూరి 
కొండల్రాయని కథ మొదీలైనవి అస్పష్ట చారిత్రకాలు 

జానపదాలు: పాధాశ:3ంగా జానపదాలు అద్భుత రస ప్రధానాలు. జానపదులకు నవరసాల్లో 
అత్యంత ప్రీతికరమైండి అద్భుత రసం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎంత ఎక్కువగా ఉంటే 
వారు అంతగా ఆదరెస్తారు. జానపదుల ఈ ఇష్టాన్ని గమనించి జానపద కవులు అద్భుత రస 
ప్రధానాలైన కొన్ని క నాగేయాలను కల్పించారు. బాలనాగమ్మ కధ, కమ్మవారి పణతి- పసల 
బాలరాజు కథ, గాంచారి కధ, కాంభోజరాజు కధ, ధర్మాంగద చరి త్రపాముపాటమొదలై నవి 
జానపదాలు - 


సాంఘికాలు : సాంపికాల్లో పేరంటాండ్రు, సొాహసీకులు, బందిపోట్టు గజదొంగలు, 


రొ 


గ్రామకజ్యలు - హత్య, కుటుంబ కలహాలు, లేచిపోవడాలు అనే ఏడు అంతశ్ళాఖలున్నాయి* 


9  కాటమరాజుకథలు, మొదటిభాగం, డా. తంగిరాల వేంకట సుబ్బారావు పుట గుం0% 
10 కాటమిరాజుకిధలు,ముదటీభాగం, డా. తంగిరాల వేంకట సుబ్బారావు, పుట గుం6%౫ 


9థాగయకాలు 
కన్యకామ్మవారి కధృ కామమ్మ కధ, సన్యాసమ్మ కధ, లక్ష్మమ్మ కధ, వీరరాజమ్మ కధ, నల్లి 
తంగాళ్‌ కధ, ఎరుకల నాంచారీ కధ, ఉయ్యూరు వీరమ్మ కధ మొదలైనవి పేరంటాండ్ర 
విభాగానికి చెందుతాయి. చిన్నపరెడ్డి కధ సాహసికుల శాఖకు చెందుతుంది మలగర 
బాలేసాబుకథ బందిపోట్ల శాఖకు చెందుతుంది. మియ్యాసాబు కద పండుగ శాయన్న కథ, 
నక్కపల్లి రాముడు కధ మొదలైనవి గజదొంగల శాఖకు చెందుతాయి. కుంటి పుల్లారెడ్డి కధ, 
ఎల్లమంద నాయుడి కథ, దొర్నిపాడు వెంకట రెడ్డి కధ, పరిగ రామకృష్ణారెడ్డి కధ మొదలైనవి 
(గ్రామ కక్షలు - హత్యలు అనే శాఖకు చెందుతాయి. కండెపు సుబ్బయ్యగారి కధ కుటుంబ 
కలహాలు అనే శాఖకు చెందుతుంది. మందలోడు కథ లేచిపోవడం అనే విభాగానికి చెందుతుంది. 


కధాగేయ చక్రాలు : పెద్ద కధాగేయాలలాంటి కధాగేయాలు కొన్ని ఈ కధాగేయ చక్రంలో 
ఒకదాని తరువాత ఒకటి చెప్పబడుతూ పెద్ద ఇతిహాసంలాగా ఉంటాయి. ఈ కధాగేయ 
చక్రాలను ఒక్కొక్కదాన్ని గాధాకారులు నెలల తరబడి పాడుతూ ఉంటారు. తెలుగు 
జానపద సాహీత్యంలో ఇప్పటికి లభించినంతవరకు కధాగేయ చక్రాలు అయిదు ఉన్నాయి. 
ఈ అయిదు అయిదు రకాలుగా ఉన్నాయి. వీటిలో మొదటిది మహాభారతంలాగా ఒక 
రాజవంశాన్ని ఆధారంగా చేసుకొని ఆ వంశంలోని వీరుల గురించి, దాయాదుల పరస్పర 
కలహాల గురించి అనేక కధలను వివరిస్తుంది. దీనికి ఉదాహరణ పల్నాటి వీరకథాచక్రం. ఈ 
కధాచక్రంలో క్రీ.శ. 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన హైహయ వంశపు రాజుల 
గురించి చివరింపబడింది. ఇందులో మొత్తం ఇరవై అయిదు కధలున్నాయి.* 


రెండవదానిలో పెద్ద కథాగేయాలలాంటి కథలు కొన్ని ఒక ప్రముఖ వీరుని చుట్టు అల్హబడి 
అతఖి గురించి, అతని బంధువులను గురించి చాల కధలను వరుసగా వర్ణిస్తూ ఉంటాయి. 
దీనికి ఉదాహరణ కాటమరాజు కధాచ[క్రం. ఈ కధాచక్రంలో కధానాయకుడైన కాటమరాజును 
గురించి, అతని పెదతండ్రి, పీనతండ్రుల గురించి, వారి కుమారులు, కుమారైలు, అల్లుళ్ల 
గురించి మొత్తం మూడు తరాలవారికి సంబంధించిన అనేక కథలు వివరింపబడ్డాయి. ఈ 
కధాగేయ చక్రంలో మొత్తం ముప్పై రెండు కధలున్నాయి.* 


మూడవదానిలో కొన్ని పెద్ద కధాగేయాలు ఒక మహిమగల స్త్రీ, చుట్టు అల్లబడి ఆమెను 
గురించి, అమె తల్లిదండ్రులను గురించి, ఆమె సంతానాన్ని గురించిచెప్పబడుతూ ఉంటాయి. 
దీనికి ఉదాహరణ ఎల్లమ్మ కధాచ(క్రం ఇందులో తొమ్మిది కధలున్నాయి.పే 


నాల్గవదానిలో ఒక దేవతను గురించి, ఆ దేవతను కొలిచిన రాజవంశం వారిని గురించి కొన్ని 


11 కాటమరాజుక ధలు, మొదటిభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుట గునుం6 
12 కాటమరాజుకధలు, మొదటిభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుట గుం 00౮64|| 
13 కాటమరాజుకధలు, మొదబీభాగం, డా తంగిరాల వేంకట సుబ్బారావు, పుట న 


తనా న వాం. 


కణ్రాగేయాలు 
పప్పద్ద కధాగేయాల్లో వివరింపబడుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణ అంకమ్ము కధాచక్రం. 


ఇందులో మూడు కథలున్నాయి పే 


ఐదవదానిలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం ఒకదైవం ఎత్తిన అవతారాలను గురించి వరుసగా 
అనేక పెద్ద కధాగేయాల్లో చెప్పబడుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణ దశావతార కథాచక్రం 
ఇందులో మొత్తం 10 కధలున్నాయి. 


పైన చెప్పేన ఐదు కధాగేయ చక్రాల్లో పల్నాటి కధాచక్రం, కాటమరాజు కథాచక్రం, ఎల్లమ్మ 
కధాచక్రం, అంకమ్మ కధాచక్రం అనే నాలుగింటిని గురించి తంగిరాల వేంకట సుబ్బారావుగారు 
విశేషమైన పరిశోధన చేసి ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించారు. దశావతార 
కధాచక్రం గురించి తంగిరాలవారు ప్రస్తావించలేదు. ఈ దశావతార కధాచక్రంలో శ్రీ 
మహావిష్ణువు ఎత్తిన విష్ణువవతారం, మత్స్యావతారం, కూర్మావతారం, కొమ్మల వరాహావతారం, 
నరసింహావతారం, వామనావతారం లేక బలుడవతారం పరుశురామావతారం, రామావతారం, 
వరాహావతారం, కృష్ణావతారం అనే పది అవతారాల గురించి పది కధాగేయాల్లో వివరింపబడింది. 


ఇతివృత్తాన్ని బట్టి కధాగేయచక్రాలనుచా రిత్రకాలు, జానపదాలు, పౌరాణికాలు అనే మూడు 
అంతశ్శాఖలుగా విభజింపవచ్చు. పల్నాటి కధాచక్రం, కాటమరాజు కధాచక్రం అనేవి రెండు 
చారిత్రక శాఖకు చెందుతాయి. ఎల్లమ్మ కధాచ[క్రం, అంకమ్మ కధాచగక్రం అనే రెండు శక్తి 
కధలని పౌరాణిక శాఖకు చెందుతాయని తంగిరాలవారు చెప్పారు. ఎల్లమ్మ కథల్లో రేణుక, 
జమదగ్ని పరుశురాముడు అనే పేర్లు తప్పు మిగిలిన కధాభాగమంతా అద్భుత కల్పనలతో 
నిండివుంది. ఇందులో ఎల్లమ్మ అనే నామాంతరమున్నరే ణుక ఒక దుష్టశక్తిగా, తన కడుపున 
పుట్టిన పిల్లలకు పరమ శత్రువుగా చిత్రింపబడింది. అంకమ్మ కధల్లోగూడా అనేక అద్భుత 
కల్పనలున్నాయి. కాబట్టి ఇవి రెండు జానపద శాఖకు చెందుతాయని చెప్పవచ్చు. దశావతార 
కధాచ[క్రం పౌరాణిక శాఖకు చెందుతుంది. 


ఈ విధంగా తెలుగు జానపద సాహిత్యంలో చాల రకాలైన కథాగేయాలున్నాయి. 





14. కాటమరాజుకధలు, మొదటిభాగం, డా. తంగిరాల వేంకట సుబ్బారావు, పుట ౫౦|| 


భద్రతా తత్తూన్తాా వాత తతయ్లాన గులక వతు 


దశావతార కధాగేయాలు 


దశావతార కధాగేయాలను విశాఖపట్నం జిల్లాలో యాదవ కులస్టులు ““సేవ గరిడీ” అనే 
జానపద కళాప్రదర్శన సమయంలో పాడుతారు. వీరు పాడే దశావతార కథలు ఇవి 1. 
విష్ణువవతారు, 2. మత్స్యావతారం, ౩ కూర్మావతారం, 4. వరాహావతరం లేదా కొమ్ముల 
వరాహావతారం, 5. నరసింహావతారం, 6. వామనావతారం లేదా బలుడవతారం, 7. 
పరశురామావతారం, 8. రామావతారం, 9. వరాహావతారం, 16 కృష్ణావతారం. ఈ పది 
అవతార కధలతోపాటు ఈ గాధాకారులు తొమ్మిదవ అవతారమైన వరాహావతారానికి 
అనుబంధంగా సింహాచలం దేవళం కట్టుబడి అనే కధాగేయాన్నిగూడా పాడుతారు. దీనితో 
కలిపి మొత్తం ఇవి పదకొండు కధాగేయాలవుతాయి. ఈ పదకొండింటివి ఈ గాధాకారులు 
“దళ వదకొండు అవతార కధలు” అని పీలుస్తారు. 


ఈ గాధాకారులందరూ చదువులే నివారు కావడంవల్ల అవతారం అనే మాటను అవుతారం అని 
అంటారు. అంతేగాక ఈ దశావతారాల సేర్లనుగూడా వీరు విష్టువవుతారం, మచ్చావుతారం, 
కూర్మావుతారం, వారావుతారం లేదా కొమ్మల వారావుతారం లేదా కొమ్మలావుతారం, 
నర్శిమ్మావుతారం, వామనావుతారం, పరశురామావుతారం, వారావుతారం, కిష్టావుతారం 
లేదా కిష్టావుతారం అని పిలుస్తారు వీటీలో నాల్గవది ఎనిమిదవది రెండూ వరాహావతారం అనే 
"పేరుతో ఉన్నాయి. అందువల్ల ఈ రెండింటిని గుర్తించడానికి వీలుగా నాల్లవదైన వరా హావతారాన్ని 
కొమ్మల వరాహావతారమని ఈ గాధాకారులు పీలుస్తారు. విష్ణువు వరాహావతారం ఎత్తి 

హిరణ్యాక్షకుని సంహరించి తన కోరలమీద భూమిని మోశాడు. ఈ కోరలను ఈ గాధాకారులు 
కొమ్ములుగా భావించి ఈ అవతారాన్ని కొమ్మల వారావుతారమని పీలుస్తారు. మరికొందరు 

కొమ్మలావుతారం అని గూడా అంటారు. వామనావతారాన్ని బలిచక్రవర్తి పేరుతో 

బలుడవుతారమని గూడా వ్యవహరిస్తారు. 


ఈ దశావతారాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం లేదా కొమ్మల 
వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతరం౦, రామావతారం, 
కృష్ణావతారం అనే ఎనిమిది శిష్ట సాహిత్యంలో ఉన్నవే. అయితే కధలో పాత్రల పేర్లలో కొంత 
భేదం ఉంటుంది మొత్తంమీద శిష్ట సాహిత్యంలోని ఆయా అవతార కథల ననుసరించే ఈ 
కధాగేయాలను జానపద కవి రచించాడు. మొదటిదైన విష్ణువవతారం తొమ్మిదవదైన 
వరాహావతారం రెండూ శిష్ట సాహిత్యంలోని దశావతారాలకు చెందినవి కావు. ఇవి రెండు 
జానపదకవి కల్పితాలే శిష్టసాహీత్యంలోని బుద్ధావతారం, కల్యవతారం గురించిన కధలను 
జానపద కవి రచించలేదు. 


తలకాయ ల్‌. కతల 


దశాతతారీ క5ధాగయాలు 

వీటీలో కొమ్ముల వరాహావతారం, వామనావతారం, పరశురామావతారాలు మూడు చాల 
చిన్నవి వీటిలో కథ చాల తక్కువగా సూచనామాత్రంగా ఉంది. ఈ మూడు అరగంటలోపు 
కాలంలో పాడబదేటంత పరిమాణంలో ఉంటాయి. కాబట్టి ఈ మూడు కధాగేయాలను చిన్న 


కథాగేయాలుగా భావించవచ్చు 


విష్ణువవతారం, మత్స్యావతారం, కూర్మావతారం అనే మూడు కధాగేయాలు ఒక్కొక్కటి 
నొలుగు గంటల కాలంలో పాడదగినంత పరిమాణంలో ఉంటాయి. వరాహావతారం ఐదు 
గంటల కాలంలో పాడదగినంత నిడివి కలిగి ఉంది. వరాహావతార కథకు అనుబంధంగా 
పాడబడుతున్న సీంహాచలం దేవళం కట్టుబడి కధ ఆరు గంటల కాలంలో పాడబడేటంత 
పరిమాణంలో ఉంది. నరసీంహవావతార కథ ఏడు గంటల కాలంలో పాడబడేటంత పరిమాణంలో 
ఉంది. 


రామావతార, కృష్ణావతార కధాగేయాలు చాల పెద్దవి. కృష్ణావతారం కంటె రామావతార కధ 
ఇంకా పెద్దది. కృష్ణావతార కధ సుమారు నలభై గంటల కాలంలో పాడబడేటంత పరిమాణంలో 
ఉంటే రామావతార కథ అరవె గంటల కాలంలో పాడబడేటంత పరిమాణంలో ఉంటుంది. 


దశావతార గాధాకారులు సేవగరిడీ కళాప్రదర్శన సమయంలో కృష్ణావతార కధను ఎక్కువగా 
పాడుతూ ఉంటారు ఈ కళాకారుల్లో కృష్ణావతార కధ ఎంతో కొంతైనా రానివారుండరు. 
అలాగే ఈ కధాగేయంచాల పెద్దది కావడంచేత మొదటినుండి చివరదాకా దీన్ని నేర్చుకున్నవారు 
గూడా చాలా తక్కువగానే ఉన్నారు. కృష్ణావతారం తర్వాత విష్ణువవతారం, మత్స్యావతారం, 
కూర్మావతారం, నరసింహావతార కథాగేయాలను ఈ గాధాకారులు సేవగ రిడిలో ఎక్కువగా 
పాడుతూ ఉంటారు. కొమ్మల వరాహావతారం, వామనావతారం, పరశురామావతార కధలు 
చాలా చిన్నవిగా ఉన్నప్పటికి గాధాకారులు వీటిని నేర్చుకోవడం గాని, సేవగ రిడి కళా ప్రదర్శన 
సమయంలో వీటిని పాడడంగానిచాల తక్కువ. ఈ మూడు కధలు వచ్చిన గాధాకారులుగూడా 
చాల తక్కువమంది ఉన్నారు. దీనికి కారణం ఇందులో కధ సూచనామాత్రంగా ఉండడం 
కావచ్చు. 


రామావతార కధను గాధాకారులు సేవగరిడి కళాప్రదర్శనలో అసలు పాడరు. ఈ కథ 
“గరిడీ లో ఎక్కదని వీరంటారు. అంబే సేవగరిడి కళను ప్రదర్శిస్తూ రామావతార కధను 
పాడడం కుదరదని వీరి ఉద్దేశ్యం. రామావతార కధను పూర్తిగా నేర్చుకున్నా, పాడినా అది ఆ 
గాధాకారునికి, అతని కుటుంబానికి ““కొట్టు* అని ఆ కుటుంబం పైకి రాదని వీరి నమ్మకం. 

అందువల్ల గాధాకారులు చాలావరకు రామావతార కధను నేర్చుకోరు. నేర్చుకున్నా పూర్తిగా 
నేర్చుకోరు. పూర్తిగా పాడరు. దీనికి కారణం ఈ కధాగేయంలో దైవదూషణ ఉన్న మాటలు 





దఉశాతీతాతీ క$ధాగేయాలు 
ఎక్కువగా ఉన్నాయని, ఈ కధ పాడితే తమ నోటితో రాముణ్జి, విష్ణువులు దూషింపవలసీ 
వస్తుందని అది తమకు మంచిది కాదని వీరి నమ్మకం, ఉద్దేశ్యం అయితే రామావతార కధ 
వచ్చినవారిని, ఎవరైనా వచ్చి విడిగా ఆ కధను పాడమంటె పాడుతారు. 


వరాహావతార కధకు అనుబంధంగా ఉండే సింవోచలం దేవళం కట్టుబడి కధాగేయాన్ని గూడా 
గాధాకారులు ఎక్కువగా నేర్చుకోరు, పాడరు. దీనికి కారణం ఇది (శ్రీ, మహావిష్ణువు అవతార 
కధ కాకపోవడం కావచ్చు. మొత్తంమీద ఈ గాధాకారులు సేవగరిడి కళా ప్రదర్శనలో 
కృష్ణావతార, విష్ణువవతార, మత్స్యావతార, కూర్మావతార, నఎణ౦హావతార, వరాహావతార 
కధలనే ఎక్కువగా పాడుతూ ఉంటారు. 


దశావతార కధలు, కధాగేయాల్లోని చిన్న కధాగీయాలు, పెద్ద కధాగేయాలు, కధాగేయ 
చక్రాలు అనే మూడు విభాగాల్లో చివరిదైన కధాగేయ చక్రాల శాఖకు చెందుతాయి. దుష్ట 
శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ, మహావిష్ణువు ఎత్తిన అవతారాలు వరుస క్రమంలో పది కధలుగా 
ఈ కధాగేయ చక్రంలో చెప్పబడ్డాయి. ఈ కధలన్నీ వీరరస ప్రధానమైనవే. కాబట్టి వీటిని వీర 
గాధలు అని పిలువవచ్చు. 


దశావతార కధల్లో కధాగేయ లక్షణాలైన కధను కలిగి ఉండడం, గేయరూపంలో ఉండడం, 
సరళశైలిలో ఉండడం, భిన్న పారాంతరాలను కలిగి ఉండడం, మౌఖిక సంప్రదాయంలో 
జీవించడం, వారానువర్తనాలను కలిగి ఉండడం, అజ్ఞాత కర్త్సృత్వం, రచనాకాలం తెలియక 
పోవడం, నియమిత స్వరూపం లేకపోవడం, ఆశురచన, అభివర్లిత పునరుక్తి మొదలై నవన్నీ 
ఉన్నాయి. 


దశావతార కధాగేయాలు “హరిహరి నారాయణాది నారాయణ, కరుణించి మమ్మెలు 
కమలలోచనుడా” అనే వరుసలో ఉన్నాయి. “సేవగరిడి కళలో ఈ కధలను పాడే 
ప్రధానగాయకుణ్లి “దాసుడు అంటారు దాసుడు ఎడమ వేత “బెత్తు” అని పీలువబడే 
కర్రను, కుడిచేత నెమలి ఈకలతో చేసిన కుంచెను పట్టుకొని కధను చెబుతూ ఉంచే మిగిలిన 
కళాకారులు అతనిచుట్టూ నిలబడి తాళాలు వాయిస్తూ అతడు చెప్పేన పాదాన్ని పునరావృత్తి 
చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో చుట్టూ ఉన్నవారు దాసుడు పాడిన గేయ పాదానికి 
బదులుగా హరిహరి నారాయణాది నారాయణ, కరుణించి మమ్మేలు కమలలోచనుడా అని 
వంత పాడుతారు. 


దశావతార కధాగేయాల రచయిత ఎవరో తెలియడం లేదు. వీటన్నింటిని ఒకే జానపద కవి 
రచించిఉంటాడు. ఈ గాధాకారుల్లో ఒకరైన గొలగాని అప్పారావుగా రుచెప్పిన ప్రార్దనా గీతాన్ని 
బట్టి ఈ కథలను రాసిన జానపద కవిపతకాల ముసలయ్య అని తెలుస్తూ ఉంది. అప్పారావుగా రు 


దిశాఎతారీ క్రథాగయాలు 
విశాఖపట్నం సమీపంలో ఉన్న చినగదిలి గ్రామ నివాసి. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 
వాచ్‌మౌాన్‌గా పనిచేస్తున్నారు. వీరు పొడిన ప్రార్దనాగీతం ఇది. 


మాదవ+ గోవిల యాదవుల గాయగా 
మాదవా రేపల్లి ఈదులున్నాడు 

నాకు జెప్పిన గురువు నా వద్దనుంటేను 
నీలవెన్నుడి సామి నెత్తిపాడుదును 
పాడుదును పట్టాపు రామయ్య కతలాను 
రాగి కొండలమీద రామావతారుణ్జి 
దశరదాతనయుణ్జే దండమని మొక్కితే 
దండమని మొక్కితే గండములు తొలగు 
కౌసల్లె తనయుణ్జి కరునందు దనిసితె 
కారుటాకుల రీతి కర్మములు తొలగు 
దండమయా దశరాజా తనయుల మీకు 
రామజల్మము జెప్పి రాజ్యమేలుబడి బొప్పి 
కుసుమూల చరితంబు గూర్చి పాడుదును 
ఏవేళ పొడిన శీరాము చరితంబు 
అన్నలార మీరు ఆలకించండి 

నాకన్న చిన్నోలు నాకన్న పెద్దోలు 
అన్నలారా మీరు ఆలకించండి 

అరతంబు దెలియక వన్నేయమాడుదురు 
అన్నలారా మీరు అనుబగించండి 
అఆచ్చాపన మాని ఆలకించండి 

పదము గూర్చిన వాడు పతకాల ముసలయ్య 
తండి పాపయ రాజు తల్లి జగ్గమ్ము 

తండ్రి పాపయరాజు తల్లి జగ్గమ్మూని 
అతని బారియ వేరు అత్తివూజలది 

ఇల నాయకుడు తెచ్చె అలనాడు కతలు 
ఇం[దలోకంమీద ఇరజల్లినాడు 

ఆ కతలు కతలాయి కలియుగంమీద 
అంతకంతకు కతలు అతిమిక్కిలాయె 


రాజ్యంబుమీద కతలు రంజిల్లుతుండె 
12 


ఉశాఎఏతాల $్రథాగయాలు 

ఈ గేయంలో రామావతారం గురించి చెప్పిన తర్వాత ““పదము గూర్చినవాడు పతకాల 
ముసలయ్యః' అని చెప్పబడింది. పదం కూర్చుడమంటె పదంరాయడమే. ఈ కధాగేయాలను 
గాధాకారులు పదాలు అని గూడా వ్యవహరిస్తారు. ఈ సప్రార్ధనాగీతంలో రామావతారాన్ని 
ప్రస్తావించి ఆ తర్వాత కవి గురించి చెప్పబడింది. కాబట్టి పతకాల ముసలయ్య రామావతార 
కధాగేయాన్ని రాసిన వాడై ఉండాలి. లేక అతడే మొత్తం దశావతార కధలన్నింటిని రాసి 
ఉండవచ్చు. గీతంలో అతని పేరుతోబాటు అతని తం డ్రి పాపయరాజు అని, తల్లి జగ్గమ్మ అని, 
అతని భార్య అత్తిమాజలది అని చెప్పబడింది. ముసలయ్య ఏ ఊరివాడో, ఏ కాలంవాడో 
చెప్పబడలేదు. అందువల్ల అతని గురించిన వివరాలు తెలియడంలేదు. 


ఈ దశావతార కధలన్నింటిని చెరసాలలో ఉన్న దేవకీదేవికి ఆమె గర్భంలో ఉన్న కృష్ణుడు 
చెబుతాడు. తన చెల్లెలైన దేవకీదేవికి పుట్టిన అష్టమ కొడుకు వల్ల తనకు మరణం కలుగుతుందని 
ఆకాశవాణి ద్వారా విన్న కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో పెట్టి ఆమెకు పుట్టిన 
ఏడుగురు కుమారులను నరికి చంపుతాడు. ఎనిమిదివసారి గర్భం ధరించిన దేవకి, కృష్ణుడు 
జన్మించడానికి ముందుగా తన అన్న శక్తి సామర్థ్యాలను, దుర్మార్గాన్ని తలచుకొ ని పుట్టబోతున్న 
ఎనిమిదవ సంతానాన్నిగూడా తప్పనిసరిగా చంపివేస్తాడని భావించుకుంటూ కంటికీ మంటికీ 
ఏకధారగా విలపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె గర్భంలో ఉన్న కృష్ణుడు తాను 
సాధారణమైన వాణ్ణి కాదని, అంతకుముందు తొమ్మిది అవతారాలు ధరించి అనేక ఘనకార్యాలు 
చేసిన శ్రీమహావిష్ణువునని, పదవ అవతారంగా (శ్రీకృష్ణుడుగా జన్మించి తప్పనిసరిగా కంసుణి 
చంపుతానని చెబుతాడు. అప్పుడు దేవకి అంతకుముందు ఎత్తిన అవతారాలను గురించి 
అడుగుతుంది. దానికి సమాధానంగా తాను ఎత్తిన ఒక్కొక్క అవతారాన్ని గురించి ఒక్కొక్క 
కధగా కృష్ణుడు ఆమెకు చెబుతాడు. 

అమ్మలమ్మల తల్లి తల్లి దేవాకి 

పగరాజు చెల్లెలా బత్తిగల మాతల్లి 

ఎత్తినావు తారాల ఏదమిన్నావా 

ముందటవుతారాల ముచ్చటిన్నావా 

ఆ పలుకులిన్నాది తల్లి దేవాకి 

ఏ మంట పలుకుతది తల్లి దేవాకి 

నాయనా నాయబ్బనాముకుమూరా 

అష్టబూలోకాల కాది నారాయణ 

పుట్టలేదురా కొడుక పొట్టలున్నావు 

నువ్వేది అవుతారాలు ఎత్తినావురా 


ఉశాతతార కధాగయాలు 


ఎత్తినావుతారాల ఏదమేమిటిరా 
చెప్పరా ఒరె కొడకా చెవులనింతాను 
ఆ పలుకులిన్నాడు నీల యెల్టుండు 

ఏ మంట పలుకుతడు నీల యెల్లుండు 
అమ్మలమ్మలతల్లి తల్లి దేవాకి 
అవుతారముల ముచ్చటమ్మ ఇంటావా 
యిష్టుమౌతారాలు ఎత్తుండి నాను 
చెప్పుతానే తల్లి చెవులాలకించు 


అని మొదటి అవతారమైన విష్ణువవతార కధను చెబుతాడు కధను పూర్తిగా చెప్పిన తర్వాత 


కృ 


అట 


ష్టుడు 


పగరాజు చెల్లెలా బత్తిగల మాతల్లి 
అంతేసి పంతాలు గెలచినానమ్మ 
అంతేసి పంతాలు నాకు చెల్లాయి 
నాడెక్కడున్నాడో నాతి మీయన్న 
ఏది మీయన్న దొక్కేదమిందాము 


చెప్పకే మియన్న గొప్పలిచ్చోట 


అని అంటాడు దానికి దేవకి తన అన్న కంసుడు చాల దుర్మార్గుడని తప్పనిసరిగా అతడు 
కృష్ణుని శిరస్సు ఖండిస్తాడని అంటుంది 


నాయనా నాయబ్బ నాముకుమూరా 
ఎన్నెన్ని పంతాలు ఏల జొప్పినగాని 
ఉంచడా నీ శిరసు ఉగములోపలను 
దాయడా నీ శిరసు కండించుతాడు 


దానికి కృష్ణుడు కోపంతో 


అమ్మరో మముగన్న తల్లి దేవాక్సి 
మాటిమాటికి నువ్వు కంజుడంతావు 
మీయన్న పంతాలు మిగుల జొప్పేవు 
కంజుడికి నావేరు కాలచక్రములమ్మ 
చెప్పకే మీయన్న గొప్పలిచ్చోట 


ఎవరికన్నరగ్గజ్ఞుడు దలమ్మమేయ్యన్ల 


టఉశావీతార కధాగయాలు 
అని తాను ఎత్తిన రెండవ అవతారమైన మత్స్యావతారం గురించి చెబుతాడు. ఈ విధంగా 
(శ్రీకృష్ణుడు తల్లీ గర్భంలో నుండే ఈ దశావతార కధలను చెప్పినట్టుగా ఈ కధాగేయాల్లో 
చెప్పబడింది. 


దశావతార కధలను పాడేవారు ఎక్కువగా యాదవులే. వీరు సేవగరిడి అనే జానపద 
కళాప్రదర్శన సమయంలో ఈ క ధాగేయాలను పాడుతారు. సేవగరిడి ప్రదర్శన విశాఖపట్నం 
జిల్లాలోని కొన్ని యాదవ కుటుంబాల్లో తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తూఉంది. ఈ 

కళను వీరు నియమ నిష్టలతో భక్తి శ్రద్దలతో ప్రదర్శిస్తారు. ఇది భక్తి ప్రధానమైన కళ. ఈ 
కళాకారులందరూ పేదవారు. చదువుసందెలు లేనివారు. వీరిలో కొందరు ఆంధ్ర 
విశ్వవిద్యాలయంలో వాచ్‌ మాన్‌లు, గార్జెనర్‌లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటివారు, 
తెలుగులో సంతకం చేయగలరు. మిగిలినవారు కూలిపని చేస్తూ పొట్టపోసుకుంటారు. 

వీరందరూ మిగిలిన గాధాకారులలాగా సంచార జీవనులు కారు. వీరు తాము ఉన్న ఊళ్ళోనే 

ప్టరనివాసం ఏర్పరచుకొని సేవగ రిడి కళను ప్రదర్శిస్తారు. 


విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో సేవగరిడి సంఘాలున్నాయి. చిన్నవాల్తేరు, 
మువ్వలవానిపాలెం, వెంకోజీపాలెం, శివాజీపాలెం, (శ్రీరంగాపురం మొదలైన [గ్రామాలన్నీ 
ప్రస్తుతం విశాఖపట్నం నగరంలో కలిసిపోయాయి. నగర జీవనంతో సంబంధాలు 
ఏర్పరచుకున్నప్పటికి సేవగరిడి కళాకారులు తమ ప్రదర్శనలను మానుకోలేదు. సినిమాలు, 
టీ వీలు రాకముందు సేవగరిడి కళ గ్రామీణ ప్రజలకు భక్తితో పాటు మంచి వినోదాన్నిగూడా 
కలిగించేది. సంక్రాంతి, శివరాత్రి మొదలైన పండుగ రోజుల్లోను, [గ్రామదేవతల పండుగ 
సమయాల్లోను, మిగిలిన ఉత్సవాల సందర్భాల్లోను ఈ కళాకారులు రాత్రంతా దశావతార 
కధాగేయాలను గానంచేసి ప్రజలను తరింపజేసేవారు. ఇలాంటి సమయంలో చదువులే కపోయి 
నప్పటికి వీరు ఏమాత్రం తడుముకో కుండా దశావతారాలను రాత్రంతా పాడడం చూస్తే వారి 
శ్రుత పాండిత్యానికి, ధారణాశక్తికి ఆశ్చర్యం వేస్తుంది ఆదునికకాలంలో అన్ని జానపద 
కళలలాగే ఈ కళకు ఆదరణ లేకపోవడం శోచనీయం. ఈ కళాకారులు పేదవారైనప్పుటికి 
ఎవరైనా పీలిస్తే ఉచితంగా గూడా తమ కళను ప్రదర్శిస్తారు. తమ కళమీద వారికున్న భక్తి 
శ్రద్దలు అలాంటివి. 


సింహాచలం దేవళం కట్టుబడి కథాగేయం - ఇతివృత్తం 


ఆంధ్ర దేశంలో నరసీంహ క్షేత్రాలు సింహాచలం, అహోబలం, అంతర్వేది, అగిరిపల్లి, మంగళ గిర్కి 
యాదగిరి, వేల్చుకొండ, కోరుకొండ, ధర్మవరం మొదలైన చోట్ల ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో 
ఉన్న నృసింహస్వామికి వరాహ నరసింహ, జల నరసింహ, ఉగ్రనరసింహ, జ్వాలానరసింహ, 
బిల నరసింహ, లక్ష్మీనరసింహ మొదలై న వేర్వేరు పేర్లు వున్నాయి. వీటిలో సింహాచలం గొప్ప 
పుణ్యక్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఇది విశాఖపట్నానికి ఉత్తరం వైపున 15 కిలోమీటర్ల 
దూరంలో ఉంది. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో తూర్పు కనుమల 
యొక్క కొండల వరుసలోని కైలాసగిరి అనే కొండమీద ఉంది. ఈ కొండలవరుస 
విశాఖపట్నంలోని ““లాసన్స్‌బే” నుండి సింహాచలం వరకు తూర్పునుండి పడమర దిశగా 
వ్యాపించి ఉంది. సింవాచలంలో విష్ణువు వరాహ-నరసింహావతార రూపంలో ఉన్నాడు. 
విష్ణుమూర్తి దశావతారాల్లో వరాహావతారం మూడవది. నాల్గవది నరసింహావతారం. ఈ 
రెండు అవతారాలు కలిసిన వరాహ నరసింహావతార రూపంలో స్వామి సింహాచలంలో ఉన్నాడు. 
ఈ స్వామిని విశాఖపట్నం ప్రాంతంలోని ప్రజలు సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. 

సింహాచల క్షేత్ర మాహాత్య్యాన్ని గురించి, సింహాచలం దేవాలయం కట్టడాన్ని గురించి శిష్ట. 
సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను వేర్వేరు కధలున్నాయి.. సింహాచలం దేవళం 
కట్టుబడి కథాగేయం జానపద సాహిత్యానికి సంబంధించినది. 


సింహాచలం దేవళం క ట్టుబడిక ధాగేయాన్ని విశాఖవట్నం ప్రాంతంలోని దశావతార గాధాకారులు 
పాడుతూ ఉంటారు, వీరిని దాసులు అంటారు. దాసులు ఈ కధాగేయాన్ని దశావతార 
కధల్లో తొమ్మిదవదైన వరాహవతార కధకు. అనుబంధంగా పాడుతారు. ఈ కథను వీరు 
తాముచేసే ““సేవగరిడి* కళాప్రదర్శన సందర్భంగా పాడడం చాల తక్కువ. దీన్ని విడిగా 
పాడుకుంటారు. దశావతార కధల్లో ఈ కథాగేయానికి పెద్దగా ప్రచారం ప్రసిద్ది లేదు. దీనికి 
కారణం ఇది విష్ణువు ఎత్తిన అవతార కధకాకపోవడమేనని ఈ గాధాకారులంటారు. 


అన్ని దశావతార కధలలాగానే సింహాచలం దేవళం కట్టుబడి క ధాగేయంగూడా లీఖిత రూపంలో 
లేదు. ఈ గాధాకారులందరూ దాదాపు నిరక్షరాస్యులు. మౌఖిక ప్రసారంలోనే ఈ కధ 
జీవిస్తూ ఉంది. ఈ కధను నేను ఈపు నరసింగరావు, మువ్వల అప్పారావు అనే ఇద్దరు 
దాసులవేత పాడించి రికార్డు చేశాను. ఈ కధను పూర్తిగా పాడడానికి ఒక్కొక్కరికి గంట 
నిడివిగల క్యాసెట్లు మూడు సరిపోయాయి. ఈ కధను వీరు విడిగా పాడేటవ్చుడు హావభావాలతో 
చెప్పిన విషయాన్నే చెబుతూ, మధ్యలో నిలుపుతూ పాడడంవల్ల ఆరుగంటల కాలం పడుతుంది. 


సింవాచలం దేవళం కట్టుబడి కధాగేయాన్ని నాకు పాడి వినిపించిన మువ్వల అప్పారావుగారు 


ఇజంహాోబీలం దేపాం $క్టుదిడి క$థ్రాగేయేల - ఇతివ్పీత్తం 

మువ్వలవానిపాలెం గ్రామ వాస్తవ్యులు, ఈపు నరసింగరావుగారు పీతలవానిపాలెం (గ్రామ 
వాస్తవ్యులు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాలు విశాఖపట్నంలో కలిసి పోయాయి. మువ్వల 
అప్పారావుగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గార్జెనర్‌గా పని చేస్తున్నారు. ఈపు 
నరసింగరావుగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పంపుసెట్‌ అటెండరుగా చేసి ఉద్యోగ విరమణ 
గొవించారు. మువ్వల అప్పారావుగారికి 50 సంవత్సరాలు. ఈపు నరసింగరావుగా రికి 58 
సంవత్సరాలున్నాయి. వీరిద్దరూ యాదవ కులస్టులే. వీరిద్దరూ పాడిన కధలో కొన్నిచోట్ల 
తేడా ఉంది. ఈ పాంఠాంతరాలను చెప్పడం కోసమే నేను ఈ ఇద్దరిచేత ఈ కథాగేయాన్ని 
పాడించాను. ఈ [గ్రంధంలో ఇచ్చిన ప్రధాన గేయం ఈపు నరసింగరావు గారు పాడినది. 
అథస్ఫూచికలో ఇచ్చిన పాఠాంతరం మువ్వల అప్పారావుగారు పాడినది. 


సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయం దశావతార క ధల్లో తొమ్మిదవదైన వరాహావతార 
కథకు అనుబంధంగా ఉంది. వరాహావతార కధకు శేష భాగమే సింహాచలం దేవళం కట్టుబడి 
కధ. అయితే ఈ వరాహావతార కథ శిష్ట సాహిత్యంలో ఉన్న వరాహావతార కథ కాదు. ఇది 
పూర్తిగా జానపద కవి కల్పితం. శిష్ట సాహిత్యంలోని వరాహావతార కథకు దీనికి ఎలాంటి 
పోలిక లేదు. ఈవరాహావతార కథనుచెప్పకుండా సింహాచలం దేవళం కట్టుబడి కధను చెబితే 
అది అర్ధం కాదు. అందువల్ల ముందుగా వరాహావతార కధను క్లుప్తంగా తెలుసుకుందాం. 


వరాహావతార కధ : 


శ్రీ మహావిష్ణువు రామావతారంలో కిష్కింద రాజైన వాలిని పందిని కొట్టినట్టుగా చెట్టు 
చాటునుండి బాణంతో కొడతాడు. చేసిన పాపానికి ఎంతటివారైనా ఫలితాన్ని అనుభవించ 
వలసిందే. అందువల్ల విష్ణువు రామావతారాన్ని వదలిపెట్టినా వాలిని కొట్టిన పాపం మాత్రం 
విష్ణువును వదలలేదు. 


“నేను రామావుతారమున వోలిగొట్టాను 
వోలి నేసిన పగలు వద్దనున్నాయి 

ఎంత నెక్కెళ్లినా ఎంబడొచ్చేను 

ఉట్టుగట్టీ పగలు ఊగుతున్నాయి 
నేనిలమీద వోలి పగ లివ్వబోతాను 

తండి గొట్టిన పగలు తనయుడాకి ద్దును”” 


వాలిని గొట్టిన పాపం (పగలు) ఉట్లు గట్టి ఊగుతూ ఉందని ఎక్కడికి వెళ్లినా ఆ పాపం వెంట 
వస్తూ ఉందని అందువల్ల తండ్రిని కొట్టిన పగ తనయుని కిస్తానని విష్ణువు అనుకున్నాడు. 


వాలి కొడుకు అంగదుడు మరుసటి జన్మలో సింహాచలం కొండ ప్రాంతంలో ఒక ఎరుకలివాడుగా 


సింహాబీలం దేపోం కట్టుబడి $ధాగేయీం - ఇతివృత్తం 

జన్మిస్తాడు. అతడు కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసి కొర్రపంటను వేస్తాడు. 
విష్ణువు అతని కొర్ర పైరును నాశనం చేసి తద్వారా అతని ఆగ్రహానికి గురి అయి అతనిచేత 
బాణం దెబ్బ తినాలని భావిస్తాడు. అలాగే ఒక రోజు రాత్రిపంది రూపంలో వెళ్లి అతని పంటను 
నాశనంచేస్తాడు. దానికి ఎరుకలివాడు కోపించి తన పంటను నాశనం చేసిన పందిని చంపాలని 
మరుసటి రోజు రాత్రి చేను దగ్గర మాటువేసి అందులో దాక్కొని చివరకు నిద్రపోతాడు. 
విష్ణువు రెండవ రోజుగూడా పంది రూపాన్ని ధరించి కొర్ర చేనులోకి ప్రవేశించి దాన్ని 
పాడుచేసి వేళ్లేటప్పుడు ఎరుకలవాడిని నిద్ర లేపుతాడు. ఎరుకలవాడు నిద్ర మేల్కొని 
వెళ్లిపోతున్న పందిని బాణంతో కొడతాడు. 


“కుడిపక్క నెరికోడు గురుతు లేసేను 
ఎండి ఎముకల సందు నెళ్లె బాణములు 
బాణ మెళ్లిన కాసి (బమ్మాండమడిలె 
న! 
దాని చాయలు వలుగు దగదగలాడె 
నవురూను కొర్రాను నాడు గక్కేను 
పాలూను కొరాను పడగక్కి పంది 
కుడిపక్క నెరికోడు గురుతులేసితేను 
ఎడమ పక్క సిల్లలేరి పడ్డాయి 
వ్‌ ఉం 
కీమయూను నెత్తురు సిమ్మరిల్లేను 
జాలి ళు 
ముకురు గుండల జోడు ముక్కలాయేను 
తనయరితి తావలం నెత్తురైనాది 
ఎరుకోడేసిన ఏటు వరుపూను మంట 
నిలలేకపోతాడు నీల యెన్నుండు” 


ఎరుకలివాడు వేసిన బాణం పంది కుడిపక్కనుంచి ఎడమవైపుకు దూసుకొని వెళ్లి పోతుంది. 
ఆ దెబ్బను పంది తట్టుకోలేక పోతుంది. రాముని బాణం దెబ్బకు వాలి ఎంత బాధ పడ్డాడో 
అంత బాధను పంది అనుభవించింది. పంది అక్కడనుండి మెల్లగా నడుస్తూ మధ్యలో 
విశ్రాంతి తీసుకుంటూ చివరికి పాతాళ పుట్టలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. 
తెల్లవారిన తర్వాత ఎరుకలివాడు పంది దెబ్బనుండి కారిన రక్తాన్ని బట్టి పందిని వెదుక్కుంటూ 
పాతాళ పుట్ట దగ్గరికి వచ్చి పుట్టను తవ్విలోపలకు ప్రవేశిస్తాడు. అప్పటికి విష్ణువు పంది 
రూపాన్ని వదలివేసి నిజరూపాన్ని ధరించి ఉంటాడు. తాను బాణంతో కొట్టింది శ్రీ 
వహావిష్ణువునని తెలుసుకొని ఎరుకలవాడు భయంతో వణకిపోయి కమించువుని 
వేడుకుంటాడు. దానికి విష్ణువు 


. 


పఏింహాబీలం దేహాం కట్టుబడి $థాగేయేం - ఇతిప్పత్తం 
““అవుదువొరే ఎరీకోడ అవునంతటోడా 
నేను రామావుకారమున మీ తండి వోలిగొట్టాను 
వోలి గొట్టిన పగలు నా వద్దనున్నాయి 
తండి గొట్టిన పగలు తనయులాకిద్దును 
నీవల్ల నేరాలు నేవు ఎరీకోడ 
జడవకో ఎరికోడ జంకు నీకేల 
ఏడవకు ఎరికోడ ఏెడవద్దనును”” 


విష్ణువు ఎరుకలివానిని అలా అనునయించి బాణం దెబ్బ నొప్పికి తట్టుకోలేక, ఆ నొప్పి 
పోవడానికి ఏ మందు వాడాలో చెప్పమని ఎరుకలవాడిని అడుగుతాడు. దానికి ఎరుకలివాడు 


“కుంకంబు కురియేలు కూరిసిన మందు 
జాజికాయ జూపత్రి సల్లనా మందు 
మంచి గంధముతోని.మాను మీపుండు” 


అని చెప్పి తన కేదైనా వరము ఇమ్మని విష్ణువును అడుగుతాడు. అప్పుడు విష్ణువు 


“ఓరి పట్టరా ఎరికోడ వరము లిస్తాను 
నీకు ఉండ ఇల్లూలేదు వండ పాయ్యిలేదు 
దేశ సంచారమాయి నువ్వు తిరగాల 
ఏెడూర్జ్లు తిరిగినా మూడూర్తు తిరిగినా 
మూడు సోలలు నీకు బత్తెమన్నాడు 
ఊరి కొక తట్ట లల్లుకొని బతుకు 
పెన్న మేసుకు అరిసెలు వండుకోవద్దు 
సిలుకు సిమ్మూచలము నువ్వు ఎక్కవద్దు 
అప్పన్న పాదాలు మెట్లు లెక్కొద్దు 
తొలి మెట్టు కొబ్బరికాయ కొట్టి 

న! రి 
& “క తిరిగి ఎళ్లరా ఎరీకోడ నువ్వు 


అని అంటాడు. ఇది ఎరుకలివానికి వరం కాదు. శాపం. బాణం దెబ్బయొక్క నొప్పికి 
తట్టుకోలేక విష్ణువు ఎరుకలివాడిని ఒక్కడినే కాకుండా అతని కులాన్ని మొత్తాన్ని శపిస్తాడు. 
ఎరుకలివాళ్లకు ఉండడానికి ఇల్టు, వంట చేయడానికి పొయ్యి ఉండగూడదని, ప్టిర నివాసం 
లేకుండా వాళ్లు సంచార జీవనం చేయాలని, ఎన్ని ఊరు తిరిగినా వారికి మూడు సోలల బత్తెము 
తప్పు అంతకంటె ఎక్కువ దొరకగూడదని, తట్టలు బుట్టలు అల్లుకొని వాళ్ళు బ్రతకాలని పెన్నం 


౨ంహాబీలం దేహాం కట్టుదిడికధాగేయీం వ ఇతిప్పీప్తీం | 

పెట్టి వారు అరిసెలు వండుకోగూడదని, వారు సింహాచలం మెట్టుగూడా ఎక్కవద్లని, ఒక వేళ 
సింవోచలానికి వారువచ్చినా సింహాచలేశుని దర్శించకుండా మొదటి మెట్టు దగ్గరే కొబ్బరికాయ 
కొట్టి వెనుకకు తిరిగి వెళ్లిపోవాలని విష్ణువు శపిస్తాడు. తర్వాత విష్ణువు గంగానదిలో స్నానం 
చేయడానికి కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేస్తాడు. 


ఇతటితో వరాహావతార కధ ముగుస్తుంది. ఇక్కడినుండి సింహాచల దేవళం కట్టుబడి కధ 
మొదలవుతుంది. 


సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయంలోని కధ : 


విష్ణువు గంగానదిలో స్నానం చేసేటప్పటికి అతని తేజస్సుకు గంగానదిలోని నీళ్లన్నీ 
ఇంకిపోతాయి. అప్పుడు గంగానది అడుగున ఉన్న కొన్ని స్తంభాలు బయట పడతాయి. 
వాటిని చూసీ విష్ణువు తాను వరాహావతారంతో సింహాచలంలో ఉండడానికి కట్టుకోబోయే 
దేవాలయానికి ఆ స్తంభాలు బాగా సరిపోతాయని భావించి వాటిని తనకు ఇవ్వమని కోరుతూ 
కాశీవిశ్వనాధునికి ఉత్తరం రాస్తాడు. 


విష్ణువు అభ్యర్దనను కాశీవిశ్వనాధుడు అంగీక రించి స్తంభాలను తీసుకెళ్లమని కబురు పంపిస్తాడు. 
వెంటనే విష్ణువు నదిలో ఉన్న స్తంభాలను చేతో ఎత్తి ఒడ్డుమీద వేస్తాడు. చాలాకాలంగా నీటిలో 
వుండడంచేత స్తంభాలకు బాగా నాచు పట్టి ఉంటుంది. విష్ణువు పర్వతానికి వెళ్ళిపచ్చి ఆకులు 
తెచ్చి స్తంభాలను తోమి వాటి నాచు తీసివేసి శుభ్రం చేస్తాడు. అప్పుడు విష్ణువు సింహాద్రిమీద 
తనకు దేవాలయం కట్టగలవారు ఎవరా అని నలువైపులా దివ్యదృష్టితో చూస్తే పడమర దిక్కున 
“పత్తివలసి అనే ఊర్లో 'సోలు.వారబ్బాయి బాల కాశీడు కనిపిస్తాడు. ఆ రోజు రాత్రి విష్ణువు 
బాలకాశీని ఇంటికి వెళ్లి అతనికి కలలో కన్పించి ఇలా చెబుతాడు. - 


“అవుదువోయి బత్తుడా అవునంతటోడా . 
నేను పాలయంబుదిలోన పట్టాపు సేనున్ని 
ఇష్టుమౌతారాలు ఈడుకున్నాను 
ఇష్టుమౌతారాలు సుష్టిలో దిగనాడి 
రాజ్యంలో రామావుతారమైనాను 
రామావుతారాలు రాజ్యంలో దిగనాడి 
వోలుగా వోరావుతారమైనాను 

ఎరికి వోడి సేత ఏటుబడ్డాను 

వడ్డి కొండలమీద వరనమైనాను 

నా కుండడానికి స్టలమైనాలేదు 


సంహాచీలం దేపళీం $బ్టుబడికధాగేయీం - ఇతిప్పీత్తీం 
స్తానమాడడానికి చోట్టైనా లేదు 
నిలవ నీడలేదు నీల యెన్నుడికి 
ఎండలో శరియరము ఎండుతున్నాది 
మంచులో శరి యరము మాగుతున్నాది 
వానలో శరియరము వొడులుతున్నాది 
తూరుపు దేవళము కట్టరావయ్య 
కాశీలో నున్నాయి గనమైన కంబాలు 
కంబాని కెయ్యేసి కట్నమిస్తాను 
కట్టున్ని వారికి కలలేమి రాకుండా 
మూన్నెల్ల జీతాలు ముందరిస్తాను 
మూన్నెళ్ల జీతాలు ముందరేగాకన్న 
ఆరునెల్ల జీతాలు వగల మిస్తాను 
రానుపోను కూలి ముట్టడిస్తాను 
రానుపోను కూలి ముట్టడే గాకుండా 
ఏ పూట బత్తాలు ఆ పూట నిత్తాను 
సిలుకు సిమ్మాచలము సిమ్మదిరి దేవళమ. 
తూరుపు దేవళము కట్టరమ్మన్నాడు”' 


మరుసటి రోజు తెల్లవారిన తర్వాత కాశీడు విష్ణువు కలలో కన్పించి సింహాచలం దేవాలయం 
కట్టడానికి తనను రమ్మన్న విషయాన్ని తన భార్య అయిన సుందరమ్మకు చెబుతాడు. దానికి 
ఆమె 


అక్కడున్నా కూలి ఇక్కడున్నాది 
ఎక్కడ సిమ్మదిరి ఎక్కడ దేవళము 
ఎక్కడికి వెళ్లొద్దు అయ్య కాశీడా 


అని చెప్పే చివరకు నీకు చెప్పిన స్వామి నాకుగూడా చెబితే '“పయనములు జేస్తాను 
పంపీంచుతాను” అని అంటుంది. 


ఈ విషయాన్ని గ్రహించిన విష్ణువు ఆరోజు రాత్రి కాశీడు భార్యకు గూడా కలలో కనిపించి 
సింహాచలం దేవాలయాన్ని కట్టడానికి ఆమె భర్తను పంపించుమని చెబుతాడు. ఆమె అందుకు 
అంగీకరించి దేవాలయాన్ని కట్టడానికి సింహాచలం వెళ్లమని కాశీడుకు చెబుతుంది. కాశీడు 
పత్తివలసనుండి బయలుదేరి సింహాచలం కొండ దగ్గరికి వస్తాడు. అతనికి అడవి తప్ప ఏమీ 


కనిపించదు. ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక కాశీడు దుఃఖిస్తూ ఉంటే విష్ణువు 


సింహాబీలం దేపోం కట్టుబడి $ధాగేయీం - ఇతివృత్తం 

మానవ రూపంలో వచ్చి కాశీద్నీ కొండమీదకు తీసుకొ ని వెళ్లి దేవాలయం ఎక్కడ కట్టాలో ఎలా 

కట్టాలో చెబుతాడు. తర్వాత విష్ణువు కాశీడిని తీసుకొని కాశీకి వెళ్లి అతనికి స్తంభాలను 

చూపిస్తాడు. కాశీడు విష్ణువు చేతిలోని బెత్తం తీసుకొని గంగానదిలో వేస్తాడు ఆ బెత్తం 
కాశీనుండి గంగధార వెంట సింహాచలం కొండకు వచ్చి పుట్టుధార దగ్గర బైట పడుతుంది. 
తర్వాత విష్ణువు కాశీడిని తీసుకొని సింహాచలం కొండకు వచ్చిన తర్వాత అతనితో నువ్వు ఎంత 

గొప్పవాడవైనా ఒక్కడివే దేవాలయాన్ని కట్టలేవు. నీకు సాయంగా మరికొంతమంది కంసాలీలను 
తెచ్చుకోమంటాడు. దానికి అంగీకరించి కాశీడు అడవిలోనుండి గంగరేగు మొక్క ఒకటి, 
అల్లోనేరేడు మొక్క ఒకటి తీసుకొని తన ఊరికి వచ్చి రెండు మొక్కలను తన ఇంటిముందు 
నాటుతాడు. 


మరుసటి రోజు కాశీడు చుట్టుపక్కల [గ్రామాల్లో ఉన్న కంసాలి వాళ్లందరికి సింహాచలం 
దేవాలయం కట్టడానికి రావాలని అలా వచ్చేవారికి మంచి జీతం, బత్తెం ఉంటుందని జాబులు 
రాస్తాడు. అతని జాబులను చూసి ఆయా (గ్రామాల్లో ఉన్న కంసాలి బత్తులు పదివేలమంది 
బాడితలు, ఉలులు, శానాలు మొదలైన తమ పనిముట్లతో బయలుదేరి పత్తివలసకు వచ్చి 
కాశీద్నీ కలుసుకుంటారు. మరుసటి రోజు కాశీడు మిగిలిన కంసాలి వాళ్లందరితో కలిసి 
సింహాచలానికి బయలుదేరుతున్నప్పుడు కాశీడు భార్య అయిన సుందరమ్మ తన భర్తతో ఇలా 
అంటుంది. 


“అవుదువోయి బత్తుడు అవునంత వాడా 
తూరుపు దేవళము కట్టనెలతున్నావు 
నేను మూడు నెళ్ళాతలము తప్పియున్నాను 
అన్నెమందురు జనులు పున్నెమందూరు 
అన్నాయమందురు వాడ జనులెల్ల 
ఎల్లాచవా జనులెల్ల కల్ల లాడుదురు 
పుట్టిన బాలయే బాబు పడంతేను 

ఎవరి బాబును నేను చూపేది”. 


తొను మూడు నెళ్ల గర్భవతినని, దేవాలయాన్ని కట్టడానికి వెళ్లిన భర్త మళ్లీ తిరిగి ఎప్పుడు 
వస్తాడోనని, నిజం గ్రహించలేని ప్రజలు తన గర్బాన్ని గురించి నీలాపనిందలు వేయవచ్చునని, 
పుట్టిన బాల తన తండ్రి ఏడీ అంటే నేను ఎవరిని చూపేది అని ఆమె అంటుంది. దానికి కాశీడు 
ఇలా అంటాడు. 


“'“తాను ఉండగా అమె జనాపవాదానికి భయపడవలసిన అవసరం లేదని, ఆమెకు అమ్మాయి 
పుడితే తాను ఉంటున్న సింహాచలం కొండమీద పసుపువర్షం కురుస్తుందని, అబ్బాయి అయితే 


ంహాబీలం దేహోఅ కట్టుబడి క5ధాగేయీం - ఇతిల్బీత్తీం 

వజ్రాల ముత్యాల వాన కురుస్తుందని, అది తనకు ఆనవాలని, బాబు పుట్టి తండ్రి ఏడని 
అడిగేనాటికి ఆ బాబుకు పండ్రైెడు సంవత్సరాల వయస్సు వచ్చి ఉంటుందని, అప్పటికి తాను 
ఇంటిముందు వేసిన అల్లోనేరేడు చెట్టుకు పళ్లు కాస్తాయని, ఆ పళ్లు కోసి బుట్టలో పోసి 
కుమారునికిచ్చి సింహాచలంలో జరిగే డోళ్ల పున్నమనాటికి అతణ్జి క్‌ండమీదకు పంపించమని, 
కొండమీద ఆ బాలుడు ఒక్కొక్క నేరేడు పండును పండెత్తు బంగారంతో అమ్మమని, అలా 
అమ్మేవాడు తన కొడుకని తాను గుర్తు పడతానని కాశీడు తన భార్య సుందరమ్మకు చెబుతాడు.” 
దానికి ఆమె అంగీక రిస్తుంది. 


ఆతర్వాత కాశీడు తన తోటి పనివాళ్లంద రిని తీసుకొ ని సింహాచలానికి బయలుదేరి సింహాచలం 
కొండకింద ఉన్న అడవివరం గ్రామానికి చేరుకుంటాడు. అప్పుడు కాశీడు తన తోటి 
పనివారితో 


శ 


“అన్నలారా మీరు ఓ తమ్ములారా 
ఇక్కడొక్కా పని మనము జౌయ్యాల 
అడివల్లా గొట్టాల కోనేరు తవ్వాల” 


అంటాడు. వెంటనే పదివేలమంది పనివారు అడవిని కొట్టి కోనేరు తవ్వి దానిచుట్టూ గట్టుపోసి 
మెట్ట్లుగూడా కడతారు. తర్వాత కాశీడు పైడితల్లి గుడి కట్టాలని పనివారితో చెబుతాడు. 


పైడితల్లి గుడి కట్టాలని కాశీడు చెప్పగానే పనివారందరూ కొండను తవ్వి మంచి మంచి రాతి 
పలకలు బయటికి తీసి వాటిని గోడ కట్టడానికి వీలుగా ఉలులతో సాపుచేసి, పునాదులు తవ్వి 
గుడికట్టి దానిమీద గోపురంకూడా కడతారు. గోపురంమీద పూర్ణకుంభం గూడా అమర్చుతారు. 
ఆ తర్వాత కాశీడు మంచిరాయి తెప్పించి పైడి తల్లి విగ్రహాన్ని చెక్కి గుడిలో ప్రతిష్టస్తాడు. ఆ 
తర్వాత పని వాళ్లందరూ కలసి విఘ్నేశ్వరుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి కట్టి ఆ గుళ్లలో 
ఆయా వి[గ్రహాలను పతిష్టిస్తారు. 


తర్వాత కాశీడు కొండమీదికి మెట్లు కట్టాలని ఇలా చెబుతాడు. 


థి 


“అన్నలారా మీరు బత్తులారా 
ఇక్కడొక్కా పని మనము జయ్యాల 
కొండమీది వస్తువులు కిందకే రావాల 
కిందానున్న వస్తువులు కొండపై కెళ్ళాల 
కిందాకి మీదాకి మెట్టు గట్టాల”” 


అతడు చెప్పగానే పనివాళ్తందరూ మెట్లు గట్టడం ప్రారంభిస్తారు. 


స్త్‌ 


కింహాచీలం దేహం కబ్టుబడి క5ధాగేయీం - ఇతిపత్తీం 
“ఆ మాటలిన్నారు బాల కాశీలు 
పర్వతాని కెళ్ళారు పనులు బట్టారు 
తవ్వేరు పలకలు దశలు దల్గాడగ 
తీసేరు పలకలు దివ్వెసోగుళ్ళ్లు 
వాటంగా చెక్కారు వట్రించినారు 
సాపుగా చెక్కారు సదును జోసేరు 
కొండమీదకు మెట్లు కడతనున్నారు 
ఇష్టుమౌతారాలు గోడ బారున నిలిపి 
అడుగడుగు పావంచలమిరించినారు 
మత్స్యావుతారాలు గోడ బారున నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
కొమ్మలావుతారాలు గోడ బారున నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
నరిశిమ్మూవుతారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
వామనావుతారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
పరసారామావుకారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
రామావుతారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
వారావుతారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
కిష్టావుతారాలు గోడ బారున్నిలిపి 
అడుగడుగు పావంచల మిరించినారు 
కొండమీధకు మెట్లు కడతనున్నారు 
ఎయునూరు మెట్టులు కట్టీరానేల”” 


దశావతారాల బొమ్మలను రాళ్లమీద చెక్కి ఆ శిల్చాలను గోడ పక్కన నిలిపి మెట్టు గట్టారు. 
తర్వాత కాశీడు కాశీనుండి సింహాచలం కొండకు దోనె ( చిన్నకాలువ) త్రవ్వాలని చెబుతాడు. 
వెంటనే పెద్ద పనివాళ్లందరు కాశీకి కాలువ 'త్రవ్వడం ప్రారంభిస్తారు. ఆపాటి ఈపాటి పనివాళ్లు 


ఆ దోనెకు ఇరువైపుల రాతి పలకలు అమర్చుతారు. చివరకు కాశీవరకు కాలువ త్రవ్వగానే 
లాలా వా 


ింహాబీలం దేపోం కట్టుబడి 5్రథాగేయ:ం - ఇతిప్బత్తీం 
కాశీనుండి గంగ (నీరు) కొండమీదికి వస్తుంది. అదిచూసి గంగ పోతురాజు నిరు రాకుండా 
కాశీలో అడ్డుకట్ట వేస్తాడు. వచ్చే గంగ ఆగిపోయిందని కాశీడు దుఃఖిస్తూ ఉంటె విష్ణువు 
దివ్యదృష్టితో చూసి గంగపోతురాజు అడ్డుకట్టవేసినట్టుగా (గ్రహిస్తాడు. వెంటనే విష్ణువు కాశీ 
విశ్వనాధుణ్సీ వేడుకొని అడ్డుకట్ట తొలగించమంటాడు. అప్పుడు కాశీ విశ్వనాధుడు 
గంగపోతురాజుకు 


4 


“అవుదువో గంగపోతు అవునంతటోడ 
కాశినుంచా గంగ కొండకెళ్లనియ్యి 
కోనేరు గట్టునే కొలువాయి యుండు 
ముందొచ్చె బోగాలు నీకు ఇస్తారు” 


అని చెబుతాడు. వెంటనే గంగపోతురాజు అడ్డుకట్ట తొలగిస్తాడు. కాశినుంచి గంగ కొండ 
మీదకు వస్తుంది. గంగపోతురాజు అడివివరం కోనేటి గట్టు మీద కొలువై ఉండి సింహాచలాన్ని 
దర్శించే భక్తుల మైక్కులు ముందుగా అందుకుంటూ ఉంటాడు. 


తర్వాత కాశీడు పనివారితో దేవాలయాన్ని కట్టడానికి ముందు పన్నెండు ధారలను ఏర్పాటు 
చేయాలని చెబుతాడు. వెంటనే పనివారు ఆకాశధార, మాధవధార, పిచ్చిక ధార, 
హనుమంతుధార, ఆసాపుధార్క వంకథధార మొదలైన పన్నెండు ధారలను ఏర్పాటు చేస్తారు. 


దేవాలయం కట్టాలంటే కాశీలో ఉన్న స్తంభాలను సింహాచలం కొండమీదకు తీసుకొని 
రావాలి. అందుకోసం చంద్రుడు ఒక దివ్య రధాన్ని పంపిస్తాడు. కాశీడు ఆ రధంమీద 
కూర్చొని ఆకాశ మార్గంలో కాశీకి వెళ్లి అక్కడున్న స్తంభాలను రథంమీద వేసుకొని మళ్లీ 
ఆకాశ మార్గంలో అడివివరానికి వస్తాడు. అయితే రధం కొండమీదకు వెళ్లలేదు. స్తంభాలను 
కొండపైకి ఎలా చేర్చాలో తెలియక కాశీడు దుఃఖిస్తూ ఉంటే విష్ణువు వచ్చి 


“కొండమీద స్తంబు పట్టి మోపేను 
కొండా కిందాయేను రధము మిదాయె 
కొండామీదికి రధము ఎళ్లిపోయేను” 


ఆ తర్వాత రథంమీద ఉన్న స్తంభాలను పనివాళ్లు దింపి ఒకచోట పెడతారు. 


కాశీడు కొండమీద దేవాలయాన్ని కట్టించడానికి వీలుగా కాపులను పిలిపించి అడవిని నరికించి 
వేస్తాడు. శుక్రుడు వచ్చి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం నిర్ణయిస్తాడు. అదేముహూర్తంలో 
కాశీడు దేవాలయానికి పునాది వేసి పనివారితో 


“అన్నలారా మీరు ఓ తమ్ములారా 
ఈనులు చెడకన్న నునుపులు రాకన్న 


సింహాబీలం దేహేం కబ్టుబడి పధ్రాగేయీరి - ఇతివృత్తం 
పాతాళ పుట్టకే బాట సెడకన్న 
కట్టాల దేవళము కలియుగములోన 
ఉండాల కీరితి ఉగములోపలను” 


అని అంటాడు. వెంటనే పనివారు దేవాలయం కట్టడానికి పూనుకుంటారు. 


గనుగొండ పర్వతముగను లేరుపరబేరు 
తవ్వేరు పర్వతము దశలు దల్లాడ 

తీసేరు పలకలు దివ్వె సోగుల్లు 

వాటంగా చెక్కేరు వటించినారు 

సిత్తిరి పట్టేరు సిలుకు రాసేరు 

గదులు కొలిసీనారు గాతలే తవ్వేరు 
అక్కడక్కడ కుందలమిరించినారు 
కుందమీదను పలక లమిరించినారు 
సిమ్ముదిరి దేవళము మొదలు బెట్టీనారు”” 


గనుగొండ గనులనుంచి రాళ్లను త్రవ్వి వాటిలో మంచి సోగులను తీసి, వాటిని బాగా ఉలులతో 
వాటంగా చెక్కి వాటిమీద సీలుకు, అంటె బొమ్మలను గూడా చెక్కారు. వారు చెక్కిన 
బొమ్మలను జానపద కవి ఇలా వర్షిస్తాడు. 


“టెమేమి సిలుకులు వరిణించినారు 
ఆవులను చూసేరు గోవులను చూసేరు 
పలకమీదను సిలుకు పట్టి రాసేరు 
సనక సానందులు సుమతి కుమారులు 
వారు చూసీనారు బాల కాశీలు 
పలకమీదను సిలుకు పట్టి రాసేరు 
సురుకోటి దేవతలు సురులు ముప్ట్పైకోట్లు 
ఆరు జొకీనారు బాల కాశీలు 
పలకమీదను సిలుకు పట్టి రాసేరు 
పలకమీదను కుంద పడిగట్టినారు 
అక్కడక్కడ పలకలమిరించినారు 
సెమ్మదిరి దేవళయు కడతనున్నారు 


దేవాలయాన్ని కడుతున్న కంసాలీలు ఆవులను, సనక సనందులను, దేవతలను ఊహించి వారి 


సింహాచీలం దేపోం కట్టుబడి క$ధాగయిం - ఇతివ్చీత్తిం 
బొమ్మలను రాళ్లమీద వెక్కి, బొమ్మలున్న ఆ పలకలను గోడలకు అమర్చి సింహ ౫ దేవాలయాన్ని 
కడుతున్నారు. అంతేగాకుండా వారు గువ్వలను, గువ్వపోతులను, నెమలి పిట్టలను, కారు 
కోళ్లను, కంజు పిట్టలను, చల్లలమ్ముతున్న స్త్రీలను, నాట్యంచేస్తున్న భోగం స్త్రీలను, నాగస్వరం 
ఊదుతున్న పాములవాడిని, ఎద్దు నెక్కిన శివుడిని ఊహించి వారి బొమ్మలను రాతి పలకల 
మీద చెక్కి ఆ పలకలను గోడలకు, కుంద (ప్ట్రంభంకట్టడానికి ఉపయోగించే పెద్దరాయి) లకు 
అమర్చి దేవాలయాన్ని కడుతుంటారు. 


ఇలా కడుతూ ఉంటే అడ్డు కలక అమరకపోవడం వల్ల దేవాలయానికి ముగింపు లేక దేవాలయం 
గోడలు పెరుగుతూ ఉంటాయి. 


సిమ్మదిరి దేవ్రుళము కడతనున్నారు 
అక్కడొక్కడ్డు పలకమరడం లేదు 

యం 
సెమ్మదిరి దేవళము పెరుగుతున్నాది 
అంత్రపురముల ముట్ట పెరుగు దేవ్రుళము 
పసిడి ఓవవనమెక్కి పార్వతీదేవి 
సిలుకు సిమ్మాచలము చూడ నొచ్చేను 
వారు చూసీనారు బాల కాశీలు 
పలకమీదను సిలుకు పట్టి రాసేరు 
అక్కడక్కడ పలకలమిరించినారు 
అక్కడొక్కడ్డు పలకమరడం లేదు 

య్‌ 
అంత్రపురములు ముట్ట పెరుగుతున్నాది 


ఈవిధంగా దేవాలయం ఆకాశాన్ని తాకేటట్లుగా (అంత్రపుఠరములు ముట్ట) పెరుగుతూ 
ఉంటె కాశీడు తనతోటి పనివారితో ఇలా చెబుతాడు. 


అన్నలారా మీరు ప్‌ తమ్ములారా 
సెమ్మదిరి దేవుళము పెరుగుతున్నాది 
అక్కడొక్కడ్డు పలకమరడం లేదు 
అందాక యా పనులు ఆపమన్నాడు 
పడమటి భాగాన్ని తుంగభాదల్గ్లోన 
జగన్నాదం గుళ్లు కడతనున్నారు 
ఆరు కట్టిన రీతి మనము కట్టాల 

నే నెళ్లి ఆ గుళ్లు చూసి వత్తానని 
బయలుదేరీనాడు పెద్ద కానీడు 


౨ంహాచీలం దేపోం కట్టుబడి కథాగేయీం - ఇతిప్ఫీత్తం 

పడమటి వైపున తుంగభ ద్రలో జగన్నాధస్వామి గుడి కడుతున్నారని, వారు ఆ గుడిని ఏ 
విధంగా కడుతున్నారో చూసి వస్తానని చెప్పి కాశీడు సిత్తిర, సినబాడిత మొదలైన తన 
పనిముట్లను తీసుకొని పడమటివైపు వెళ్ళుతూ ఉంటాడు. అలాగే జగన్నాధ గుడిని కడుతున్న 
కంసాలిబత్తుడు కూడా గుడిని పూర్తి చేయలేక సింహాచలం దేవాలయాన్ని చూసి రావాలని 
తూర్పువైపు బయలుదేరుతాడు. కంసాలిబత్తులిద్దరూ మధ్యదా 6లో కలుసుకొని ఒకరికొకరు 
పరిచయంచేసుకుంటారు. మధ్యదారిలో కలుకున్నారు కాబట్టి వారు కలుసుకున్నచోట మద్ది 
మారమ్మ తల్లికి గుడి కట్టాలని వారు నిర్ణయిస్తారు. అలాగే గుడి కట్టి గుడిలో దేవతను గూడా 
ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత సింహాచలం కాశీడు పడమట రాజ్యంలో ఏ పంట పండుతుందని 
జగన్నాధం కాశీద్ని అడుగుతాడు. పత్తి బాగా పండుతుందని జగన్నాథం కాశీడు చెబుతాడు. 
జగన్నాధం కాశీడు తన ఊరికి వెళ్లిన తర్వాత ఆ.ప్రాంతంలోని పత్తినంతా పోగుచేసి బళ్లకెత్తి 
సింహాచలానికి పంపించు మని సింహాచలం కాశీడు చెపుతాడు. అలాగే సింహాచలం ప్రాంతంలో 
పండే జనుమును తమ ఊరికి పంపించుమని జగన్నాధం కాశీడు సింహాచలం కాశీడుకీ 
చెబుతాడు. ఆ విధంగా వారు మాట్లాడుకొని ఎవరి ఊరికి వారు వెళ్లిపోతారు. 


జగన్నాధం కాశీడు తన ఊరికి వెళ్లినవెంటనే బళ్లతో పత్తిని సింహాచలం కొండకు పంపిస్తాడు. 
ఆ పత్తితో కాళీడు 


“చిక్కనా పత్తల్ల గబ్బులేప్‌నాడు 
పలుసనా పత్తల్ల పలబరిసినాడు 
పత్తిమీదను పలక గద్దించినారు 
ఆ మీదనడ్డు పలకమరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురము గట్టి 
ఆమీద పూర్వకుంండమరించినారు 
సిమ్మదిరి దేవుళము పూరితయింది 
ఆవిధంగా సింహాచలం దేవాలయం పూర్తి అవుతుంది. 


అలాగే సీంవోచలం కాశీడు తమ ప్రాంతంలో పండే జనుమును పోగుచేసి జగన్నాధం గుడికి 
పంపిస్తాడు. ఆ జనుముతో జగన్నాధం కాశీడు 


అక్కడక్కడ జనుము లమరించినారు 
జనుము మీదను పలక పలబరిసినారు 
ఆ మీద నడ్డు పలకమరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురం గట్టి 

ఆ మీద పూర్వకుండమరించినారు 


కింహాచీలం దేపోోం కట్టుబడి 5ధాగయిం - ఇతిపృత్తీం 
జగన్నాధం గుళ్లు పూర్తి చేశారు 


సింహాచలం దేవాలయం పూర్తి అయిన తర్వాత తమ జీతాలు ఇవ్వమని మిగిలిన పనివారంతా 
కాశీడుని అడుగుతారు. కాశీడు విష్ణువును తలచుకోగానే విష్ణువు గాదెల కొద్ది ధనాన్ని 
కురిపిస్తాడు. ఆ ధనాన్ని పదివేల మంది కంసాలీలు సమానంగా పంచుకొని మూట గట్టుకొని 
తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు. 


ఈ డబ్బుతో మనము ఇంటికెళ్లితే 

తరము తరముల దాకా బతికిపోతాయము 
కాపోడు లచ్చిమి మనకుండబోదు 

మనం నాగళ్లు సెయ్యొద్దు నక్కులె య్యొద్దు 
కాపోడు కళ్లాల కొడ్డు కెళ్లూద్దు 

.బెడ్డబిడ్డ అంక సరిసాలు నీ దనము 


ఆ డబ్బుతో తాము తరతరాల వరకు ఏ పని చేయకుండా జీవించవచ్చునని, అందువల్ల తమ 
కులవృత్తి అయిన నాగళ్లు మొదలైన వ్యవసాయ పని ముట్లను చేయడం, కాపువారిని 
ఆశ్రయించడం మొదలైన పనులు మానివేయాలని కంసాలివారు అనుకుంటారు. వారి 
అహంకారాన్ని పోగొట్టడానికి విష్ణువు వృద్దుని రూపంలో వారి వద్దకు వచ్చి తాను పెద్ద కాశీని 

దగ్గర పనివాడినని కాశీడు తనను పంపించాడని చెప్పి 


కళ్లు లేనివారు కాబోదులుంటారు 
కల్తేల మండపం కట్టమన్నాడు 
రం చు 
దిక్కుమాలినవారు దీనులుంటారు 
జోగల్ల మండపాలు కట్టమన్నాడు 
ళా ళు 


అని చెబుతాడు. కంసాలివారు కళ్యాణమండపం జోగల్ల మండపం కట్టడానికి ప్రారంభించి 
పనిచేస్తూ ఉంటె ఉలులు, శానాలు, బాడితలు మొదలైన వారి పని ముట్లన్నీ విరిగిపోతాయి, 
పనిముట్లను బాగుచేసి మళ్లీ పనికి పూనుకుంటారు. రెండవసారి గూడా పనిముట్లు విరిగి 
పోతాయి. అప్పుడు కంసాలి వారందరూ కాశీని దగ్గరికి పోయి విషయమంతా అతనికి 
చెబుతారు. కాశీడు విషయమంతా గ్రహీంచి సింహాచలేశ్వరుడే వృద్దుని రూపంలో వారి వద్దకు 
వచ్చాడని చెప్పే 

అవ్చుదువోయి మాసోమి అవ్రునంతటోడా 

కల్లేల మండపాలు కట్టించుకో 

జోగల్ల మండపాలు కట్టించుకో 


పంహాపీలం దుళీం కట్టుబడి క$ధాగేయీం - ఇతిల్పీత్తం 
ముస్పపురి బంగలాలు కట్టించుకో 
గుర్రాల సొవిళ్ళు కట్టించుకోమని 
ఆనుకొని కాశీడు పూని సోకించె 


అతని శోకాన్ని విని విష్ణువు మళ్లీ వృద్దుని రూపంలో వారి వద్దకు వస్తాడు. అతణ్మి చూడగానే 
పనివారంతా అతని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లి అతల్లి ఎత్తుకొని 


మాకు పనులూ జెప్పు మా గజ్జితాత 
మాతోని పని జౌొయ్యి మా గజ్జి తాత 


అని అంటారు. దానికి వృద్దుడు 


మీతోని పనిజోస్తే నాకేమి ఇస్తారు 
మీకు పనులు జెప్పితే నాకేమి వచ్చు 


అంటాడు. దానికి పనివారు తాము పంచుకున్న డబ్బును మూడు భాగాలు చేసి అందులో 
రెండు భాగాలు వృద్దునికి ఇస్తామని మిగిలిన ఒక భాగం తాము తీసుకుంటామని చెబుతారు. 
వెంటనే వృద్దుడు ఒక ఆకు పసరు తెచ్చి వారి పనిముట్లమీద పిండి పని ప్రారంభించమని 
చెబుతాడు. పనివారు వెంటనే పని ప్రారంభించి కళ్యాణమండపం, ముసాపూరి బంగళా, 
జోగాల మండపం, గుర్రాల సావిళ్లు కడతారు. 


ఈ విధంగా కాశీడు, మిగిలిన కంసాలీలు అందరూ కలిసి సింహాచలం దేవాలయాన్ని మిగిలిన 
క ట్రడాలను కడతారు. 

సింహాచలం దేవాలయం పూర్తి అయ్యేటప్పటికి పండైండు సంవత్సరాలు పడుతుంది. అక్కడ 
పత్తివలసలో కాశీడు భార్య సుందరమ్మకు ఒక కుమారుడు పుట్టి పం డ్రైండేళ్ల బాలుడయ్యాక 
తన తండ్రీ ఎవరు? ఎక్కడికెళల్లాడు అని అడుగుతాడు. దానికి సుందరమ్మ అతని తండ్రి 
అయిన కాశీడు సింహాచలం దేవాలయం కట్టడానికి వెళ్లాడని చెప్పి, తమ ఇంటిముందున్న 
నేరేడు చెట్టు పళ్లు కోసీ బుట్టలో పోసి అతని కిచ్చి వాటిని తీసుకొని సింహాచలం కొండమీద 
ఒక్కొక్క పండును ఆ పండెత్తు బంగారానికి అమ్మమని 


“పళ్లివరు గొనలేరు పరవతము మీద 

పళ్లెవరు గోొంటారు వాడు మీ తండ్రి” 
అని చెబుతుంది. 
కాశీడు కుమారుడైన చిన్న కాశీడు తల్లి చెప్పినట్టుగా సింహాచలం కొండమీదికి వెళ్లి ఒక్కొక్క 
పండు ఖరీదు ఆ పండు ఎత్తు బంగారమని చెబుతూ ఉంటాడు ఈ విషయాన్ని ఇతర 


సింటోచీలం దేపతేం కట్టుబడి 5ధాగేయీం - ఇతిపత్రీం 

కంసాలీలద్వారా పెద్ద కాశీడు విని అతడు తప్పనిసరిగా తన కొడుకై ఉంటాడని భావించ్చి 
వెంటనే కుమారుని దగ్గరకు వచ్చి అతనిని గుర్తించి ఆనందంతో కౌగలించుకుంటాడు. 
తర్వాత కాశీడు తాను కట్టిన దేవాలయాన్ని కుమారునికి చూపిస్తాడు. దేవాలయమంతా 
చూసీన తర్వాత చిన్న కాశీడు తండ్రికి ఒక స్తంభాన్ని చూపేంచి అందులో ఒక లోపముందని 
చెబుతాడు. ఆ లోపమేమిటో చెప్పమని తండ్రి అడుగుతాడు. చిన్న కాశీడు ఉలితో ఆ 
స్తంభాన్ని చెక్కుతాడు. వెంటనే అందులో నుండి ఒక కప్ప బయటికి వస్తుంది. అప్పటినుండి 
దానికి కప్పస్తంభమనే పేరు వస్తుంది. తర్వాత చిన్న కాశీడు తండ్రితో దేవాలయ సింహద్వారం 
తూర్పుకు ఉన్నదని, అలా సింహద్వారం తూర్పుకు ఉండగూడదని, ఆ ద్వారాన్ని పడమటి 
దిక్కుకు తిప్పాలని చెబుతాడు. ఇంత పెద్ద దేవాలయాన్ని ఎవరు ఏ విధంగా తిప్పుతారు అని 
పెద్ద కాశీడు అడుగుతాడు. నీ దయవుంటె నేనే తిప్పుతానని చిన్న కాశీడు తండ్రికి చెప్పి 
దేవలోకం వైపు చూసేటప్పటికి సూర్యుడు అతనికోసం ఒక రధాన్ని పంపిస్తాడు. దేవాలయాన్ని 
ఆరధానికి కట్టి గుర్రాలను అదిలించేటప్పటికి దేవాలయం పునాదులతో సహా కదులుతుంది. 
అప్పుడు చిన్న కాశీడు తండ్రితో 

బాబురా బరే బాబు తండ్రీ కానీడా 

నువు గట్టిన దేవుళం మా తల్లి జూడాల 

పత్తివలసల్లోకి పట్టుకెళతాను 
అని అంటాడు. పెద్ద కాశీడు ఆ మాటలను విని తాను కష్టపడి కట్టిన దేవాలయాన్ని తన 


కొడుకు నాశనం చేస్తాడని భావించి కత్తి తీసుకొని మొదట రథానికి కట్టి గుర్రాలను పొడిచి 
రధంమీద ఉన్న తన కుమారుని అందుకుని 


నువ్వు పత్తివలసల్లుంతె బతికి పోదుపు కొడుకా 
నీకు నాకిది రునము బాల చిన్నయ్యని 


చెప్పి కత్తితో అతల్లి నరికి చంపుతాడు. ప్రజలు తనను కొడుకును చంపిన పాపాత్ముడని 
దూషీస్తారని కత్తితో తాను గూడా పొడుచుకుంటాడు. ఈ సంఘటన చూసి విష్ణువు 


ఎంతపని చేశావు అయ్య కాశీడా 
నీకు వైకుంట మిద్దునని అనుకున్నాను 


అని అంటాడు దానికి కాశీడు విష్ణువుతో 
వైకుంటము నాకొద్దు వరము నాకొద్దు 
న్‌ పక్క సోటియ్యి నీల యెన్నుండా 
అని అంటాడు. విష్ణువు అతనికి గుడి దర్వాజా వెనుక స్టానాన్ని ఇస్తాడు. 
పచ నైత్తూలనటత పమ టచతచునన ద్ర ట్తటతయమతపచు తవు 


ఇింహోబీలం దేపశీం $య్టిబడి $థాగేయీం - ఇతిప్పీత్తం 
తండ్రీని కొడుకూను పెనపేగు లేసుకొని 
గుడి దరవాజ కెనక నున్నారు 
అప్పన్న పంచనే అమరియున్నారు 


కాశీడు అతని కుమారుడు చనిపోయిన తర్వాత సింహాచలం దేవాలయాన్ని కట్టడానికి వచ్చిన 
కంసాలీలందరూ కలిసి కాశీడు ఉండే ఇంటికి వెళ్లి తాళాలు పగుల గొట్టి వారి భాగానికి వచ్చిన 
ధనాన్నే గాకుండా కాశీడు భాగానికి వచ్చిన ధనాన్ని కూడా తీసుకొని, అందరూ సమానంగా 
పంచుకొని మూటలు కట్టి తలమీద పెట్టుకొని వారి గ్రామాలకు బయలుదేరి అమిత సంతోషంతో 
పాటలు పాడుతూ, కేకలు వేస్తూ కొండదిగి వస్తూ ఇలా మాట్లాడుకుంటారు. 


ఈ దనము పట్టుకొని మన ఇళ్ల కెలితేను 
తరము తరములదాకా బతికి పోతాము 
కాపోడి లచ్చిమి మనకుండబోదు 
నాగళ్లు చెక్కొద్దు నక్కులెయ్యొద్దు 
కాపోడి కల్లాల కొడ్డు కెళ్తొద్దు 

కాపోడి నచ్చిమి మన కుండబోదు 


వారి మాటలను సింహాచలేశ్వరుడు విని దేవాలయాన్ని కట్టినందుకు మీకు తగినంత ధనాన్ని 
లెక్కకట్టి ఇచ్చాను. ఎక్కువ ధనాన్ని చూడగానే మీరు గర్వంతో విగ్రవీగి కులవృత్తిని 
మానివేయాలని చూస్తున్నారు. కంసాలి వృత్తి మీరు చేయకపోతే వ్యవసాయం సాగదు అని 
చెప్పే కంసాలీల ధనాన్ని దోపిడి చేయడానికి మాయ దొంగలను పంపిస్తాడు. దొంగలు వచ్చి 
వారి ధనమంతా దోచుకొని'వెళ్లిపోతారు. వండ్రెండు సంవత్సరాలు కష్టపడి సంపాదించిన 

ధనం దొంగల పాలైనందుకు కంసాలీలు ధుఃఖించి ఖాలీ చేతులతో ఇంటికి వెళ్లలేక ఆత్మహత్య 
చేసుకొని చనిపోవాలనుకుంటారు. వెంటనే విష్ణువు మనిషి రూపంలో వచ్చి 


సచ్చిపోయి మనము ఏమి సాదిస్తాము 
ఈ దనము ఎవ్వరిది ఈ బలము ఎవ్వరిది 
దనమూను బలము కావిడీ కొమ్ములు 
మీరు దనము కోసం పానమెడతారా 


అని వారికి నచ్చజెప్పి ఆత్మహత్యా ప్రయత్నం నుండి వారిని విరమింపజేసి చుట్టుపక్కల ఉన్న 
ఊర్త నాయుళ్లను ( మున్సబులను) పిలిపించి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కంసాలినికేటాయించి 
కులవృత్తిని చేసుకొని బ్రతుకుమని వారికి చెప్పి పంపిస్తాడు. చివరకు ఒక కంసాలి మిగిలిపోతాడు. 
విష్ణువు అతనితో 


సంహోబీలం దేపోం $బ్టుబడి $ధాసేయీం - ఇతిప్పత్తం 
సిమ్మాచలం చూసుకొని నువ్వు ఉండాల 
రాయిబోయిన సోట రాయి పెట్టాల 
ముక్క బోయిన కాడ ముక్క లెట్టాల 
దేవుళము చూసుకొని నువ్వుండిపోవాల 


అని చెప్పే మాయమై తన కంచు దేవాలయానికి వెళ్లిపోతాడు. 


ఇంతటితో ఈ కధ పూర్తి అవుతుంది. ఇది ప్రధాన గేయంలోని కధ. కధలో కొన్నిచోట్ల 
కొంతమంది దాసులు మరొక విధంగా పాడుతారు. ఈ పాఠాంతరం ప్రధానంగా రెండు చోట్ల 
ఉంది. 


1 సింహాచలం దేవాలయం శంకుస్టాపన ముహూర్తం నిర్ణయించడానికి శుక్రుడువచ్చినట్టుగా 
'ప్రధానగేయంలో ఉంది పారాంతరంలో ముహూర్తం పెట్టడానికి బ్రహ్మదేవుడు వచ్చినట్లుగా 
ఉంది. అయితే బ్రహ్మదేవుడు దేవాలయ శంకుస్తాపనకు గాకుండా ధ్వజ స్తంభం నిలబెట్టడానికి 
ముహూర్తం నిర్ణయించినట్టుగా ఇందులో ఉంది. అంతేగాకుండా ముహూర్త సమయంలో 
విష్ణువు ఈశ్వరుడు, బ్రహ్మ ముగ్గురూ వచ్చి ధ్వజ స్తంభాన్ని తాకగానే దానంతట అదే 
నిలబడినట్టుగా ఇందులో ఉంది. 


“జయ్‌మని కంబాము జో కొట్టసాగె 
జే కొట్టి కంబము తిన్నగా నిలిచె 


2.సింహాచలం దేవాలయాన్ని కడుతున్నప్పుడు అడ్డుపలక అమరకపోవడం వల్ల దేవాలయం 
పెరిగిపోతూ ఉందని, అందువల్ల అది పూర్తి కాలేదని ప్రధాన గేయంలో ఉంది. పాఠాంతరంలో 
దేవాలయాన్ని కట్టి దాని మీద సిగిలమెత్తి, ఆ మీద పూర్వకుండ ఎత్తితే అది అమరడం లేదని 
ఉంది. 


వన గూర్చి దేవుళము కడత నున్నారు 
గుడిగట్టి గుడిమీద సిగిలి మెత్తేరు 
ఆ మీద బంగారి పూర్వ కుండెత్తితే 
ఆ మీద పూర్వకుండమరకున్నాది 
ఇలా పాడేవారు చివర పత్తిని పెట్టి పూర్వకుండ అమర్చినట్లుగా పాడుతారు. 
సిలుకు సిమ్మాచలము సిమ్మదిరి దేవ్రుళము 
వనగూర్చి దేవళమయు కడతనున్నారు 
గుడిగట్టి గుడిమీదసిగిల మెత్తారు 
ఆ మీద పూర్వకుండ మరించినారు. 


సింహాచలం దేవకం కట్టుబడి కధాగేయం - విశషాలు 
సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయం సులభ శైలిలో విశాఖ మాండలిక భాషలో ఉంది. ఈ 
గేయం కధను చెప్పడమే ప్రధానంగా రచింపబడింది. అందువల్ల ఇందులో కవిత్వాంశ 
తక్కువ అయినప్పటికి కధ కొత్తది కాబట్టి ఈ గేయాన్ని చదవడం వల్ల గూడా ఆనందాన్ని 
పొందవచ్చు. గానం చేసేటప్పుడు శ్రోతకు మరింత ఆనందాన్ని ఇది కలిగిస్తుంది. ఇందులో 
కొన్ని వర్ణనలున్నాయి. ఇవి కధాగతికి ఏ మాత్రం అడ్డుగా లేవు. ఇందులో జానపద 
మనస్తత్వం, జానపద వాతావరణం, అద్భుత సంఘటనలు, వారానువర్తనాలు మొదలైన 
విశేషాలున్నాయి 
జానపద వాతావరణం * సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయం వరాహావతార కధకు 
అనుబంధంగా ఉంది వరాహావతార కధ విష్ణువు రామావతారాన్ని వదలివేసిన తర్వాత 
జరిగిన కధ. అంటె ఈ కధ శ్రేతాయుగం చివరగాని, ద్వాపరయుగం ప్రారంభంలో గాని 
జరిగినట్టుగా ఈ కధాగేయాన్ని బట్టి తెలుస్తూంది. కాబట్టి ఈ కధ పౌరాణిక కాలానికి 
సంబంధించిందన్నమాబి. కాని ఈ కధా గేయంలో పౌరాణిక వాతావరణం ఏ మాత్రం 
కన్పించదు. పూర్తిగా జానపద వాతావరణమే ఇందులో వివరింపబడింది. ఈ కధాగేయంలో 
సింహాచలం కొండ, దాని పరిసరాలు, ఆ కొండ మీద ఉన్న చిన్న నీచి ప్రవావాలు, దేవాలయాలు, 
చుట్టు ప్రక్కల ఉన్న అడివివరం, వేపగుంట, పేనగాడి, పెదగాడి, పేరికల, పెదనరవ, 
పురషాదపాలెం, పులగాలిపాలెం, పత్తినలస మొదలైన ఊర్లు వివరింపబడ్డాయి. 


సింహాచలం దేవాలయాన్ని కట్టిన పెద్ద కాశీడు పత్తివలస గ్రామస్తుడు. మిగిలిన పనివాళ్లందరూ 
పైన చెప్పిన మిగిలిన గ్రామాలకు చెందినవారు. అడివివరం, సింహాచలం కొండ కింద ఉన్న 
(గ్రామం కంసాలీలందరూ కలిసి ఈ గ్రామంలో కోనేరును త్రవ్వినట్టు, కోనేటి గట్టుమీద 
పైడితల్లి గుడిని కట్టినట్లు, కొండపైకి వెళ్లడానికి మెట్టు, కొండమీద దేవాలయం, 
కళ్యాణమండపం, గుర్రాల సావిళ్లు మొదలైన వాటిని కట్టినట్లు ఈ గేయంలో చెప్పబడింది. 
ఇవన్నీ అంతకుముందున్నవే. :ంసాలీలు వీటన్నింటిని కట్టినట్లుగా ఈ గేయంలో కల్పింపబడింది. 
ఈ గేయంలో అయిదు అద్భుత సంఘటనలు తప్ప మిగిలినదంతా జానపద వాతావరణమే. 


జానపద మనస్తత్వ చిత్రణ ' జానపద కవులు తాము రాసేపౌరాణిక కధాగేయాల్లోనిపౌరాణి క 
పాత్రలకు తవు జానపద వున స్తత్వాన్ని ఆపాదించి, ఆ పాత్రలు సామాన్య 
జానపదునిలాగా ప్రవర్తించినట్టుగా రాస్తారు. దీన్నే జానపద మనస్తత్య చిత్రణ అంటారు. 
జానపద సాహి ఎ లక్షణాల్లో ఇది ఒకటి. 


ఈ కడదా/;;యంలో శ్రీ మహావిష్ణువు సామాన్య మానవునిలాగా కాశీకి వెళ్లి పళ్గుతోమే 


౨అహాచీలల దఏఖేం కట్టుబడి $5ధాగయీం - విశేషాలు 
పుల్లతోపళ్ళు తోమి, నాలుక గీసి, గంగానదిలో తనివితీరా స్నానం వేసినట్లుగా ఇలా చెప్పబడింది. 


కాశీలో నొకపక్క సేరు పయినాడు 
ఉత్రాసి పుల్లొకటి ఉరికించి నాగాడు 
కొనగోలనా పుల్ల కొసలు బద్దించి 
దంతాని కాపుల్ల దాగలిపినాడు 
ముత్యాల రాయెక్కి మును పళ్లు దోమె 
నల్లరాయిల మీద నాలికలు గీసె 
ముంతడా నీళ్లతో మునిముకము గడిగె 
చారెడు నీళ్లతో చెయి జబ్బ గడిగె 
కాలు సేతులు గడిగె నీల యెన్నుండు 
కాశీలో కెళ్లేను నీలయెన్నుండు 
పుష్టుగా తానాలు చేసె నాసోమి 
ఉత్రాసి కాశిలో ఓీలలాడీనాడు 


విష్ణువు తనకు నిలువ నీడ లేదని, అందువల్ల సింహాచలంలో దేవాలయం కట్టుకోవడానికి 
కాశీలో ఉన్న స్తంభాలను ఇవ్వాలని కాశీ విశ్వనాధునికి సామాన్య మానవునిలాగా ఇలా ఉత్తరం 
రాసీనట్టుగా ఈ కధాగేయంలో ఉంది 

అన్నరో మాయన్న అన్న ఇశ్వనాదుడా 

దయసేసి కంబాలు సెలవు మనివిస్తేను 

సెలుకు సిమ్మాచలం కట్టుకుంటాను 

ఎరుకులోడిచేత ఏటు బడ్డానన్న 

బళ్లల్ల ఎరుపూను మంటలవుతాయి 

ఎండలో శరియరము ఎండుతున్నాది 

మంచులో శరియరము మాగుతున్నాది 

వానలో శరియరము వొడులు తున్నాది 

నిలవ నీడలేదు నీలయెన్నుడి కన్న 

దయచేసి కంబాలు సెలవు మాకిమ్ము 


తర్వాత విష్ణువు గంగా నదిలో ఉన్న స్టంభాలను పైకి తీసీ వాటిమీద ఉన్న నాచును సామాన్య 
జానపదునిలాగా శుభ్రం చేస్తాడు. 


ఈ విధంగా శ్రీ మహావిష్ణువు కూడా సామాన్య జానపదునిలాగా ప్రవర్తించినట్లు ఈ కథా 


౨ంహాబీలం దేహేం కట్టుబడి $ధాగేయీం - విశషాలు 
గేయంలో చెప్పబడింది. 


కంసాలీలందరు సింహాచలం కొండకు, కాశీకి దోనులు తవ్వగా ఆ దోనె వెంట గంగానదిలోని 

నీరు కొండమీదికి వస్తుంది దాన్ని చూసి గంగపోతురాజు కొడమీదికి నీరు రాకుండా కాశీలో 

అడ్డుకట్ట వేస్తాడు. అప్పుడు విష్ణువు గంగపోతురాజు వేసిన అడ్డుకట్టును తొలగించమని 

కాశీవిశ్వేశ్వరుని వేడుకుంటాడు. విశ్వేశ్వరుని ఆజ్జననుసరించి గంగపోతురాజు అడ్డుకట్ట 
తీసివేస్తాడు. ఈ సంఘటనలో గంగపోతురాజు కుళ్లుబోతు మనస్తత్వమున్న జూనపదుని లాగా 

చిత్రింపబడ్డాడు. 

అద్భుత సంఘటనలు : జానపదులకు అద్భుత రసాభినివేశం ఎక్కువ. ఆశ్చర్యకరమైన 
'సంఘటనలుఎంత ఎక్కువగా ఉంటేవారు అంతగా ఆనందిస్తా రు. జూనపదకవులు జానపదుల 
ఈ అభిరుచిని గమనించి తమ రచనల్లో అద్భుత రస సన్నివేశాలను కల్పిస్తూ ఉంటారు. 


సేంహాచల దేవళం కట్టుబడి కధాగేయంలో అద్భుత సంఘటనలు ఐదు ఉన్నాయి. ఈ అద్భుత 
సంఘటనలన్నీ అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. 


1. కాశీడు గంగానదిలో వేసిన బెత్తం, నిమ్మపండు సింహాచలం కొండమీదకు రావడం . 
దేవాలయాన్ని కట్టడానికి సింహాచలానికి వచ్చిన కాశీడిని తీసుకొని విష్ణువు కాశీకి వెళ్లి 
గంగానదిలో ఉన్న స్తంభాలను చూపిస్తాడు. అప్పుడు కాశీడు మొదట విష్ణువు చేతిలో ఉన్న 
బెత్తాన్ని ఆ తర్వాత ఒక గజ నిమ్మపండును తీసుకొని గంగానదిలో వేస్తాడు. అవి రెండు 
ఎంతో ఆశ్చర్యంగా సింవోచలం కొండకు వచ్చి పుట్టుధార దగ్గర బయట పడతాయి. ఆ 
రెండింటిని దేవతలు తీసి విష్ణువుకు ఇస్తారు. 


సోమి దగ్గర ఉంది ఇల నాగబెత్తాము 
సోమి దగ్గర బెత్తు కాశ్‌డు దీసికొని 
కాశీలో నా బెత్తు ఏసినాడాయేళ 
కాశీలేసిన బెత్తు కొండ కొచ్చింది 
పుట్టుదారల కాడ పుట్టుబడ్డాది 
వైకుంట దేవితులు బెత్తు దీసేరు 
ఆదియిష్టుకు బిత్తు లందించినారు 
అప్పుడేమన్నాడు బాల కాశీడు 
కాశీలో గజనిమ్మపండేసినాడు 
కాశీలేసిన పండు కొండ కొచ్చింది 
వైకుంట దేవతలు పండుదీసేరు 


ట్టి 


న. 





ింహోచబీలం దేహాం కట్టుబడి $ధాగయిం - ఏశేప్తాలు 


ఆదియిష్టుకు పండు లందించినారు 


2. కాశీడు ఆకాశ మార్గంలో రధంమీద కాశీనుండి స్తంభాలను సింహాచలానికి తీసుకొని 

రావడం : సింహాచలంలో కట్టే దేవాలయానికి అవసరమైన స్తంభాలను కాశీనుండి తీసుకొని 
రావడానికి చంద్రుడు కాశీడికి తన రధాన్ని ఇస్తాడు. కాశీడు ఆ రధంమీద ఆకాశ మార్గంలో 
కాశీకి వెళ్లి అక్కడ ఉన్న స్తంభాలను రధంమీద వేసుకొని ఆకాశ మార్గంలో సింహాచలం 
కొండకిందికి వస్తాడు, కొండ ఎత్తుగా ఉండడంవల్ల కొండమీదికి రధం వెళ్లలేదు. అప్పుడు 
కాశీడు విష్ణువును తలచుకోగానే విష్ణువు వచ్చి కొండమీద చెయ్యి మోప గానే ఎంతో ఆశ్చర్యంగా 


కొండ కిందాయేను రథము మీదాయె 
కొండామీదకు రధము ఎళ్లిపోయి 


నట్లుగా ఈ కధాగేయంలో చెప్పబడింది. 


3. త్రిమూర్తులు ధ్వజ స్థంభాన్ని తాకగానే స్తంభం తనకుతానే నిలబడడం : సింహాచలం 
దేవాలయం ఎదురుగా ధ్వజస్తంభాన్ని నిలబెట్టడానికి బ్రహ్మ ఒక సుముహూర్తాన్ని నిర్ణయిస్తాడు. 
ఆ ముహూర్త సమయంలో త్రిమూర్తులు ఆ స్తంభంమీద చేతులు పెట్టగానే అది“ జయ్‌” మని 
శబ్దం చేస్తూ తనకు తానే-నిలబడుతుంది. 


4. స్తంభంలో కప్ప ఉండడం : కాశీడు కొడుకైన చిన్న కాశీడు తన తండ్రిని చూడడానికి 

సింహాచలం కొండకు వస్తాడు. కాశీడు తాను కట్టిన సింహాచలం దేవాలయాన్ని ఎంతో 

గర్వంగా తన కుమారునికి చూపిస్తాడు. అంతా చూసిన తర్వాత చిన్న కాశీడు ఒక స్తంభాన్ని 
తండ్రికి చూపించి ఇందులో లోపముందని వెప్పి ఉలితో ఆ స్తంభాన్ని ఒక చోట చెక్కగానే 

ఆళ్ళర్యంగా అక్కడస్త ౦ంభంలోనుండి ఒక కప్ప బయటికి వస్తుంది. అప్పటినుండి ఆ స్తంభానికి 
“కప్ప స్తంభ” మని పేరు వస్తుంది. 

5. చిన్నకాశీడు దేవాలయాన్ని తిప్పడం : స్తంభంలో ఉన్న లోపాన్ని చెప్పిన తర్వాత చిన్న కాశీడు 

తండ్రితో దేవాలయం సింహద్వారం తూర్పువైపు ఉందని, సింహద్వారం అలా తూర్పువైపు 
ఉండగూడదని, కాబట్టి దేవాలయ ద్వారం పడమర దిశకు వచ్చేలాగ దేవాలయాన్ని తిప్పాలని 
చెబుతాడు. ఇంత పెద్ద దేవాలయాన్ని ఎవరు, ఎలా తిప్పుతారు అని కాశీడు అడుగుతాడు. 

నీ దయ ఉంటె నేనే తిప్పుతానని చిన్న కాశీడు తండ్రికి చెప్పి ఆకాశం వైపు చూడగానే 
సూర్యుడు ఆశ్చర్యంగా ఒక రధం పంపిస్తాడు. చిన్న కాశీడు దేవాలయాన్ని ఆ రధానికి కట్టి 
గుర్రాలను తోలగానే ““పెలపెలమని దేవుళము పెల్లగిల్లిందా? అప్పుడు చిన్న కాశీడు తండ్రితో 

ఈ దేవాలయాన్ని పత్తివలసకు తీసుకొని వెళ్లి తన తల్లికి చూపించి వస్తానని చెబుతాడు. వెంటనే 
పెద్ద కాశీడు తన కొడకు దేవాలయాన్ని పడగొట్టి నాశనం చేస్తాడని భావించి చిన్న కాశీడిని 


త్త నతతాలాతయతాం[  [లలవల 


౨ంహాబీలం దేపశీం $ట్టుబడి $ధాగయుం - విశేప్తాలు 
కత్తితో నరికి చంపీవేసి తానుగూడా అదే కత్తితో పొడుచుకొని మరణిస్తాడు. 


వారాను వర్తనాలు : శిష్ట సాహిత్యంలో కవి సమయాలలాగా కథాగేయాల్లో గూడా కొన్ని 
పడికట్టు వర్ణనలు పదేపదే వస్తూ ఉంటాయి. వీటినే ఇంగ్రీషులోం21ఇ64 00౧౧౧౦౧ ౧11౦65 
అంటారు. ఈ వారాను వర్తనాల కారణంగానే గాధాకారులు ఎన్నో కధాగేయాలను 
గుర్తుంచుకోగలుగుతున్నారు. సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయంలో గూడా కొన్ని 
వారాను వర్తనాలున్నాయి. ఈ వారాను వర్తనాలు ఈ కధాగేయంలోను మిగిలిన దశావతార 
కథల్లోను ఒకేవిధంగా ఉంటాయి. 


1. ముహూర్త నిర్ణయం : ముహూర్త నిర్ణయం ఈ కథాగేయంలో ఎన్నిసార్లు వచ్చిన ఇలా 
ఉంటుంది. 


నవగుణములు చూసి నబ్బంత్రమెంచి 

దశిమి దశిమినాడు ద్వాదశిమి నాడు 

సుక్కురోరమునాడు సక్కన్ని రోజు 

మంచిదొక మూరతన ఎంచి పడికట్టి 
2. టుడి నిర్మాణ వర్ణన : ఈ కధాగేయంలో పైడితల్లి, ఆంజనేయస్వామి, వినాయకుడు 
మొదలైన దేవతల గుడులను కంసాలీలు కట్టినట్టుగా చెప్పబడింది. ఈ గుడి నిర్మాణ వర్ణన 
అన్నిచోట్ల ఒకేలా ఉంది. 


పదివేలు కాశీలు పనులు బట్టారు 
పర్వతానికి ఎల్లి పట్టి దవ్వారు 
తవ్వేరు పర్వతము దశలు దల్దాడ 
తీసేరు పలకలను దివ్వె పోగులను 
వాటంగా చెక్కేరు వటించినారు 
గదులు కొలిచినారు గాతలే దవ్వేరు 
కుందమీదను కుంద కుదురుగేకీనారు 
కుంచదమేుదన పలక బలపరిసినారు 
అక్కడక్కడ పలకలమిరించినారు 
ఇగ్గునేశుడి గుళ్లు కడతనున్నారు 
గుడిగట్టి గుడిపైన గోపురాలెట్టేరు 
ఆమీద పూర్వకుండమరించీనారు 


ఇింధాపీలం దేపోం కట్టుబడి 5$ధాగేయేం - విశేషాలు 
3. రాత్రి వర్ణన : 
ఈ కధాగేయంలో రా త్రివర్ణన ఈ విధంగా ఉంది 


అర్దరాతిరి యేల నిద్దారి పొద్దున 
పసిబిడ్డ తల్టులు పాలు మరసిన యేల 
పెద్దపెద్ద బూతాలు మాటుగాసిన యేల 
రుచ్చాలు రుచ్చాలు రాపులాడిన యేల 
4. వేకువ వర్గన : 
తెల్లవారడాన్ని సింహాచలం క ట్టుబడి క ధాగేయం ఇలా వివరిస్తుంది. 
ఊరి కోళ్ళేగూసె ఉదియ తెల్లోరె 
మారు కోళ్లే గూసె మంద తెల్లోరె 
బలబలా తెల్లారి బమ్మనాదాయె 


తలగా తెల్లారి చలగాలూరె 
ళం ఉం ళం 


5. దంత ప్రక్షాకన వర్ణన ; 

ఈ కథాగేయంలో పాత్రలు ఉదయమే లేచి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాని, ఏదైన పని 
చేయబోతున్నప్పుడుగాని పళ్లు తోముకున్నట్లుగా చెప్పబడుతుంది. ఈ దంత ప్రక్షాళన వర్ణన 
ఈ గేయంలో రెండుసార్లు ఉంది. రెండుసార్లు ఒకే విధంగా ఇలా ఉంది. 


ఉత్రాసి పుల్లోకటి ఉరికించినాగాడు 
కొనగోలనా పుల్ల కొసలు బద్దించి 
దంతాని కాపుల్ల దాగలిపినాడు 
ముత్యాల రాయెక్కి మునుపళ్లు దోమె 


నల్ల రాయిలమీద నాలికలు గీసె 


6. అన్నం వర్గన : 
ఈ కధాగేయంలో భోజన వర్ణన ఇలా ఉంటుంది 


పంచపరమాన్నాలు వండె నావేళ 
పప్పుతో పన్నెండు కూర లొడ్డించె 
చుట్టు దిరిగి కూరలు చుక్కలనెబోలు 
పడు టన్నములు చందదుని బోలు 


7. రధం బయలు దేరడం : 
ఈ కధాగేయంలో రథం బయలుదేరే వర్ణన ఒకేలాగా ఇలా ఉంటుంది. 
పచాడాలాప్తాన్రన్తాననస్తాలనటటన్తాయతాయామడానా సట్‌ స టాటయయాాతూత్రాయ పము ామతాప్తం 


ఏంహాపీలం దం కట్టుబడి $థాగేయం - విశేషాలు 

ఎంచి పూసీనాడు ఎల్లటశ్వాల్ని 
పసిడి తుమ్మెదలాంటి పచ్చటశ్వాల్ని 
ఎత్తి పూసీనాడు ఎండి గొలుసులని 
పట్టి పూసీనాడు పైడి గొలుసులని 
ముత్యాల కొరడాలు మునియేల నంది 
గిరగిరని కొరడాలు బిరబిరని దిప్పి 
రెచ్చగొట్టశ్వాల్ని రెచ్చదోలేను 

8. ప్రయాణ వర్ణన: 

ఈ కథాగేయంలో ప్రయాణమై వెళ్ల డాన్ని 
ఉల్లి తోటలు దాటి ఊళ్లన్నీ దాటి 
పసుపు తోటలు దాటి పల్లెలే దాటి 
చెరకు తోటలు దాటి చేలన్నీ దాటి” 


అని చెప్పబడింది. 

అంతేగాకుండా ఈ కధాగేయంలో విష్ణువు గురించి * నీలయెన్నుండు", లేక “నీల యెల్టుండు _ 
అని “శెంకుశెక్కారాల దాశావతారుడు అని 'ఎయ్యిమాయల వోడు ఏలయినివోదు అని 
చెప్పబడింది. సింహాచలం దేవాలయాన్ని *సిలుకు సిమ్మాచలము సిమ్మదిరిదేవళ ముతూరుపు 
దేవుళము” అని, దివ్యదృష్టితో చూడడాన్ని “= దివ్వెగేనం బట్టి దీష్టించి జూసీతే*”* అని, 
ఎక్కువసంతోషించడాన్ని “అతియ సంతోషించి ఆనందుడాయె” అని చెప్పబడింది. 


అంతేగాకుండా సింహాచలం దేవాలయాన్ని కట్టిన కాశీడికి ఏదైనా సమస్య వచ్చి దుఃఖించడాన్ని 
““అనుకొని కాశీడు పూని శోకించె” అని ఏమి తెలియని అమాయకులము అని చెప్పడాన్ని 
““అన్నాయ మెరుగము అచ్చాయ పరులము” అని ఈ కధాగేయంలో చెప్పబడింది. 


ఈ విధంగా సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయంలో వారాను వర్తనాలు వివరింపబడ్డాయి. 


రసం : సింహాచలం దేవళం కట్టుబడి కధాగేయంలో వీరం ప్రధాన రసం కాబట్టి దీన్ని వీరగాధ 
అనవచ్చు. ఇందులో విష్ణువు కోరిక ననుసరించి పెద్ద కాశీడు, మిగిలిన కంసాలీలందరితో 

కలిసీ ఎంతో ఉత్సాహంతో పట్టుదలతో అడివివరంలోని చెరువును, చెరువు గట్టుమీద పైడితల్లి 
గుడిని విఘ్నేశ్వరుని గుడిని, కిందినుండి కొండపైకి మెట్లను కొండమీదనుండి కాశీకి 
దోనెలను, కొండమీద ఉన్న ప్రధాన దేవాలయాన్ని, కళ్యాణ మండపం, గుర్రాల సావిళ్లు 
మెదలైన వాటిని కట్టినట్టుగా చెప్పబడింది. కాబట్టి వీరంఇందులో ప్రధాన రసమని చెప్పవచ్చు. 


కాని చివర పెద్ద కాశీడు తన కుమారుని చంపి, తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవడం 


౨ంహాబీలం దేవర $ఏయ్టిబడి $ధాగేయేం - విశేప్లాలు 
వీర రసాభాసాన్ని తెలియజేస్తూ ఉంది 


నీతి : ఈ కధాగేయం చివర తండ్రీకొడుకులైన పెద్ద కాశీడు, చిన్న కాశిడుల మరణం 
చెప్పబడింది కాబట్టి ఇది విషాదాంతం తండ్రీకొడుకుల ఈ మరణ సంఘటన, విధి 
బలీయమైంది, మానవుడు నిమిత్తమా త్రుడనే నీతిని తెలుపుతూ ఉంది పెద్ద కాశీడు చనిపోయిన 
తర్వాత మిగిలిన కంసాలీలు ధనమంతా తీసుకొని, ధన గర్వంతో తాము కష్టపడి కులవృత్తిని 
చేయడం మానివేయాలనుకోవడం, విష్ణువు వారి గర్వాన్ని పోగొట్టడానికి మాయ దొంగలను 
పంపించివారి ధనమంతా కొల్లగొట్టించడం జరుగుతుంది. ఈ సం,ఎటన ''నడమం శ్రపు సిరి 
నరంమీది పుండు మననివ్వదు'* అనే సామెతను బుజువు చేస్తూంది. ఎవరికైనా ధనగర్వం 
కూడదని, అలా గర్వించేవారు పతనమౌతారనే నీతిని గూడా ఇది తెలియజేస్తుంది. 


కొత్త పదాలు : జానపదుల వాడుకలో కొన్ని నూతన పదాలు ఉంటాయి ఈ పదాలుగాని, 
వాటికి అర్జాలుగాని నిఘంటువుల్లో ఉండవు. సందర్భాన్ని బట్టి ఈ పదాలకు అర్జాలు 
చెప్పుకోవలసి ఉంటుంది. కొన్ని పదాలకు అర్జ్రాలు చెప్పలేము. ఇలాంటి వాటిలో కొన్నింటికి 
ఆయా గాధాకారులు చెప్పగలరు. మరికొన్ని పదాలకు వారు గూడా అర్జాలు చెప్పలేరు. 


ఇలాంటి నూతనపదాలు సింహాచలం దేవళం కట్టుబడి క ధాగే యంలో గూడా కొన్ని ఉన్నాయి. 


1. దాగలిపినాడు : చేర్చాడు 


““దంతానికా పుల్ల దాగలిపినాడు"” 
లా 


జ ఓల లాడీనాడు : స్నానం చేశాడు 


వ్‌ తాసి కాశిలో ఓలలాడినాడు” 


౩. మూడు పురుసుల గంగ : మూడు దోసిళ్ల నీరు 
“మూడు పురుషుల గంగ ముందనుబగించేను'” 


దు పాకు రొట్టున్నాయి : నాచు పట్టి ఉన్నాయి. 
““పొతోడ్ని కంజబాలు పాకు రొట్టున్నాయి” 


క్‌. ఓవనము : వాహనము. 
““ఓవనము నిలిపినడు వల్లబుడు సోమి”” 


6. కలలేమి రాకుండ : ఇబ్బందులు రాకుండా. 
“కట్టున్నేవారికి కలలేమి రాకుండ” 


7, దంతదానవ్చులం :; పళ్లు తోమడం. 
లం 
*““దంతదావులం జోసె బాల కాశివుడు” 


14 


12. 


13. 


శే. 


11 


16. 


శం. 


18. 


19. 


20. 


పంకోచీలం దేపేళిం కట్టుబడి $ధాగేయీం - విశేషాలు 


తలము : గర్భం. 
“నేను మూడు నెల్లా తలము తప్పియున్నాను"” 


ఎల్లా చవజనులెల్ల 2 గ్రుజలంళతా 
“ఎలా చవజనులె ల కలలాడుదురు” 
ళం ళు ను. 


పూర్వ కుండ : పూర్ణకుంభం, కలశం. 
““ఆమీద పూర్వకుండమరించీనారు” 


అచ్చాయ పరులార : ఉత్తములారా. 


థి 


“అన్నలార మీరు అచ్చాయపరులారి" 


పావంచాలు ; మెట్టు. 


4 


“అడుగడుగు పావంచాలమిరించినారు "" 
దివ్వెగ్యానం బట్టి : దివ్యదృప్టైతో. 
“దివ్వెగ్యానం బట్టి దీష్టించి జూసితే” 
అం[త్రపురం :; ఆకాశం. 


“అంత్రపురమున రదము అరగడియ కొచ్చి” 


ఓజు లేసేరు : కుప్పగా పెట్టారు. 


శి 


“బక సోట కంబాలు పజు లేసేరు” 


మూల తంబం : ధ్వజస్తంభం. 
““మూలతంబం యొక్క మూరతన లేదు” 


ట్య నే 
సన్నాతా నున్నట్లు : ప్రేమతో నున్నట్లు. 
““సతియ పురుషు లిద్దారు సన్నాతానున్నట్లు” 


గోటకా లాడినట్ట్లు : వాదు లాడినట్టు. 
క్‌ గొల్లబామలతోనే గోటకాడినట్లు”” 


గజ్జితాత ; పండు ముసలి, 
“గజ్జి తాతైనాడు గగన నరసింమ్మ” 


బొజ్జల్ల మొయ్య : కడుపునిండా. 
““బోంచేసె కాశ్సీలు బొజ్జల్ల మొయ్య”" 


ఏింహోచీలం దేపోం కట్టుబడి $ధాగేయం౮ - విశేషాలు 
21. కలబొంగి పోనారు : చాల సంతోషించారు. 


““కలబొంగి పోనారు బాల కాశీలు” 


22. మిక్కుపోయి : గర్వించి. 
“మిక్కుపోయి మీరు మిగుల నాడేరు” 


23. నవరుసులు :; నవధాన్యాలు. 


ళ్‌ 


“వాగటను దున్నాల నవరుసులు పండాల”” 
24. నాగటారు ; నాగేటి చాలు 
“నాగటారున గాని నవరుసులు పండు” 
25. ఆసోదపడ్డారు : భుక్తాయాసం తీర్చు కున్నారు 
“అరగడియ పొద్దు ఆసోదపడ్డారు.'”” 
, 26. కలబలికినారు : కలుసుకొన్నారు 
““కాశీలు ఇద్దరు కలబలికినారు"” 
27. ఆయికంబయ్యారు : దేవునిలో కలిసి పొయ్యారు 
““తండ్రీని కొడుకూను అయికంబయ్యారు.”” 
28. వారకు : దగ్గరకి, 


శ 


“కాపొళ్ళ కళ్ళాల వారకెల్లండి.”” 


443 


౨ంహోబీలం దేపాోం కట్టుబడి $ధాగేయీం 


సింహాచలం దేవళం కట్టుబడి కథాగేయం 


అష్టబూ లోకాల కాదినారాయణ 
కాశి బయలె ల్దాడు నీలయెన్నుండు 
కాశిలో నొకపక్క సేరుపయినాడు 
ఉత్రాసి పుల్లొకటి ఈఉరికించి నాగాడు 
కొనగోల నాపుల్ల కొసలు బద్దించి 
దంతానికాపుల్ల దాగలిపినాడు 
ముత్యాల రాయెక్కి మునుపళ్లుదోమె 
నల్దరాయిలమీద నాలికలు గీసె 
ముంతడా నీళ్లతో మునిముకము గడిగె 
చారెడు నీళ్లతో చెయి జబ్బ గడిగె 
కాలుసేతులు గడిగె నీలయెన్నుండు 
కాశీలో కెళ్లేను నీలయెన్నుండు 
పుష్టుగా తానాలు చేసె న్లాసోమి 
ఉత్రాసి కాశిలో ఓీలలాడీనాడు 
బద కాశిల్లోను తాన్నమాడేను 
నిలవంటి కాశిలో నిలిసె మాదవుడేమొ 
వలివంటి కాశిలో వలిసె మాదముడు 
యూడుప్తురుసుల గంగ వుందను 
బగించేను 
నాసిపోయెనుగంగ నాగలోకంకి 
తీసిపోయెను గంగ దివ్వెలోకంకి 
కాశిలో కంబాలు బట్టబయలాయె 
పాతోడ్ని కంబాలు పాకురొట్టున్నాయి 
అట్టికన్నుల జూసి నీలయెన్నుండు 
కాయితంబులు కలము పట్టుకున్నాడు 
అన్నరో మాయన్న అన్న ఇశ్వనాదుండా 
దయసేసి కంబాలు సెలవమనివిస్తేను 
సిలుకు సిమ్మూచలం కట్టుకుంటాను 
ఎరుకులోడి చేత ఏడుబడ్డానన్న 


ఒళ్లల్ల ఎరుపూను మంటలవుతాంమ 
ఎండలో శరియరము వండుతున్నాదీ 
మంచులో శరియరము మాగుతున్నాది 
వానలో శరియరము వొడులుతున్నాది 
నిలవనీడలేదు నీలయెన్నుడి కన్న 
దయసేసి కంబాలు సెలవుమాకిమ్మని 
అష్టబూలోకాల కాదీనారాయణ 
జాబులేరాశాడు నీలయెన్నుండు 
అప్పుడేమన్నాడు అన్ని సమనాదుండు 
అవుదువోయి తమ్ముడు అవునంతటోడ 
చేతనయితే కంబాలు త్‌సుకెళ్లామని 
ఇశమన్న నోమికి రాసెనాయేళ 
అట్టికన్నులజూసి నీలయెన్నుండు 
అరిచేత కంబాలు అంకించినాడు 
ఉరికించి కంబాలు బడ్డుపైనేసె 
అగాజు కంబాలు కాశిలున్నాయి 
అరిచేత కంబాలు అంకించినాడు 
ఉరికించి కంబాలు ఒబడ్డుపైనేసె 
నలదుమ్మ కంబాలు కాశిలున్నాయి 
ఒడ్డుపై కంబాలు పజులేసేను 
కంబాల దిక్కున కన్నులను జూసి 
శెంకుసిక్కారాల దాశావతారుడు 
పాతోరికంబాలు పాకురట్టున్నాయి 
అట్టికన్నుల జూసి నీలయెన్నుండు 
పరవతానికి ఎల్లి నీలయెన్నుండు 
పచ్చిఆకులు దెచ్చి పట్టితోమీనాడు 
చిత్తరువు కంబాలు చిలికేరుపడ్డాయి 
ఆవులున్నయి బాబు గోవులున్నాయి 
గోవుల్ని కాసేటి గొల్లవారున్నారు 


సింహోచీలం దేపోం కట్టుబడి $ధాగేయీల 
అన్నన్ని కంబాల కమిరియున్నారు 
సనకసానందులు సుమతికుమూరులు 
దేవానె దేవుతులు దేవేంద్రనాదులు 
అష్టగిరి పాలకులు దిప్వెదేవుతులు 
అన్నన్ని కంబాల కమిరియున్నారు 
అక్కడా లోసనైనాడు నీలయెన్నుండు 
సిలుకుసిమ్మాచలం సిమ్మదిరిదేవళము 
తూరుపు దేవళము కట్టుకోవాల 
నాలుగే దిక్కులు నాటంగ జూసినడు 
ఏదిక్కు జూసిన ఏమిగనపడదు 
పడమటిదిక్కునే పాటించిజాసినడు 
పడమటి బాగమునే పత్రివలసున్నాది 
పత్తివలసల్లోను బత్తుడున్నాడు 
నసోలవోరబ్బాయి బాలకాశివుడు 
అతడైతే దేవళము కట్టునన్నాడు 
అర్జరాతిరియేల నిద్దారి పొద్దున 
గరుడు ఓివ నమెక్కి గజ్జ్ఞావతారుడు 
బంగారు సిరియెండి బెత్తుసేబట్టి 
బాటపడ్డాడు బాబు బాలుడాయేల 
పసిబిడ్డ తల్దులు పాలు మరసినయేల 
పెద్దపెద్ద భూతాలుమాటుగాసినయేల 


రుచ్చాలు రుచ్చాలు రాపులాడినయేల 


1.ఇక్కడ కాశీడు యొక్క మేడను వర్ణిస 
కొంతమంది దాసులు ఇలాపాడుతారు బత్తుడి 
“కాశీడు' అని గూడ అంటారు. 
సూసినాడమేడ సింగారమల్ల 

ఏమి సింగారమొ కాశీడిమేడ 

బంగారి బెత్తుకో గెడలొత్తగించేను 
నోపటా దరబారు నోవిల్లకెల్లె 

నట్టింట రాసింది నాగుపాములరాత 
ఏమి సింగారమొ బత్తుడామేడ 

దూలన్నే రాసిందోయి దుప్పకలములరాత 
ఐెమి సింగారమొ కాశీడిమేడ 


బాటపడ్డాడు బాబు బాలుడాయేల 
ఏ(గిమున పత్తివలసెల్లిపోనాడు 
పత్తివలసాలోన బత్తుడింటికాడ 

అవి లావి 
ఓవనము నిలిపినడు వల్లబుడుసోమి 


గ 


బత్తుడు వాకిట దవనము దిగినాడు 


తనసేత నున్నాది ఇలనాగ బెత్తాము 
తలుపు గడియలపైన బెత్తెమోపేను 
గడియలూడేను గొలుసులూ డేను 
చిత్తారి తలుపులు చిలుకులూడేను 
అచ్చంగ తానెళ్లె తమ్ముడూలాగా 
తానెళ్లి మాదముడు సరస గూర్చోని 
అవ్రుదువోయి బత్తుడా ఆవునంతటోడా 
నేను పాలయుంబుదిలోన పట్టాపు 
సేనున్ని 

ఇష్టుమౌతారాలు ఈడుకున్నాను 
ఇష్టుమౌతారాలు సుష్టిలో దిగనాడి 
రాజ్యంలో రామావుతారమైనాను 
రామానుతారాలు రాజ్యంలో దిగనాడి 
ఓలుగా పేరావుతారమైనాను 
ఎరికివోడి సేత పటుబడ్డాను 
బడ్డికొండలమీద వరనమైనాను 
నాకుండడానికి స్థ్టలమైనాలే దు 


పక్కనేరాసుంది పారావారాలాట 
ఏమి సుంగారమొ కాశీడిమేడా 
కీలాన్నే రాసింది చిలకపట్టెలరాత 
ఏమిసింగారమొ కానీడిమేడా 


అంసాలూపారాలు ఆడినట్టున్నాది 
పచ్చులూ పారాలు పొడినట్టున్నాది 
ఏమి సింగారమొ కాశీడిమేడా 
పట్టెమంచంమీద పాలతెరల్లోను 
పవ్వలించున్నాడు బాలకాశీడు 





స్తానామాడనీకి చోట్టెనలేదు 
ఎలవనీడలేదు నీలయెన్నుడికి 

ఎండలో శరియరము ఎండుతున్నాది 
మంచులో శరియరము మాగుతున్నాది 
వానలో శరియరము ఒడులుతున్నాది 
తూరుపు దేవళము కట్టరావయ్య 
కాశిలో నున్నాయి గనమైన కంబాలు 
కంబాని కెయ్యేసి కట్నమిస్తాను 
కట్టున్ని వారికి కలలేమిరాకుండ 
మూన్నెళ్లు జీతాలు ముందరిస్తాను 
మూన్నెళ్లు జీతాలు ముందరేగాకన్న 
ఆరునెల్లజీతాలు వగలమిస్తాను 
రానుపోను కూలి ముట్టడిస్తాను 
రానుపోను కూలి ముట్టడేగాకుండా 
ఏపూట బత్తాలు ఆపూట నిత్తాను 
ఒంక సపెవ్మాచదలవుు సెవ్ముదిరి 
దేవళము 

తూరుపు దేవళము కట్టరమ్మన్నాడు 
కలలోన నానోమి నిలజొప్పినాడు 
చెప్పినట్టు బొప్పి చేతిలో సెయ్యేసి 
మాయమైపోనాడు మాదవాసోమి 
గరుడు ఓవనమెక్కి గజ్జావతారుడు 
కోదండ మనసోమి కొండకొచ్చేను 
అపుడు దిగ్లూన మేలుకొనెబాలకానీడు 
దిగ్గునె మేలూకొని దిక్కులన్నీజూసె 
ఎనకముందల జూస్తె ఎవ్వరూలేరు 
మాటాడనీకి మనిసైనలేడు 

కలగాసి పడుకుంటె పలమేమీలేదాని 


న్భాడు 


తెల్లవారినదాకా తెలివాయికు న్న 


ఊరికోళ్లే గూసె ఉదియ తెల్లోరె 


ంహాచీలం దేహాఅ కట్టుబడి 6దాగేయుం 
బలబలా తెల్లారి బమ్మనాదాయె 
తెల్లగా తెల్టారి చల్లగాలూరె 

ఎరగా పొద్దెక్కి పడుగడియలాయె 
బత్తురాలుండేటీ బసల కెళ్లేను 
అవుదువోయిబత్తురాలఅవునంతదానా 
కల యొకటి గన్నానుకలియుగంలోన 
ఆయన పాలయంబుదిలోని పట్టాపు 
సేనుడట 

యిష్టుమౌతారాలు సుష్టిలో దిగనాడి 
పిలుగా ఓరావుతారవైనాడు 
ఎరికివోడి సెంద ఏటుబడ్డాడు 
బడ్డికొండలమీద చరణ మైనాడు 

నిలవ నీడలేదు నీలయెన్నుడికి 
ఎండలో శరియరము ఎండుతున్నాదట 
మంచులోశరియరముమాగుతున్నాదట 
తూరుపు దేవళము కట్టరమ్మన్నాడు 
కాశీలో నున్నాయి గనమైన కంబాలు 
కంబాని కేయ్యేసి కటమిస్తాడట 
కట్టున్నె వారికి కలలేమి రాకన్నా 
మూన్నెళ్లజీతాలు ముందరిస్తాడంట 
మూన్నెళ్ల జీతాలు ముందరేగాకన్న 
ఆరునెళ్ల జీతాలు అగలమిస్తాడంట 
రానుపోను కూలి రాజుప్పుతాడంట 
పపూట బత్తాలు ఆపూట నిత్తాడు 
తూరుపుదేవళము కట్టరమ్మన్నాడు 
ఆమాట లిన్నాది ఆబత్తురాలు 
అవుదువోయి బత్తుడాఅవునంతటోడా 
అక్కడున్న కూలి ఇక్కడున్నాది 

ఎక్కడ సిమ్మదిరి ఎక్కడ దేవళము 
ఎక్కడికి యెళ్లైద్దు అయ్యకాశీడా 


మారుకోళ్లే గూసె యమందకెల్లోరె నువ్వుసూడ తిరగల్లునువుసేయగలిగితే 
త 


౨లహోచీలల దేఏళీఆ కట్టుబడి క5ధాగేయీల 
సూడిదంగా నేనెళ్లి అమ్ముకొస్తాను 
పసిడి జన్నికాలు నువ్వుచెయ్యగలిగితే 
పదేసి వరహాల కమ్ముకొస్తాను 
రాయి జన్నికాలు నువ్వుసేయగల్లితే 
రాజ్యములో నేనెళ్లి అమ్ముకొస్తాను 
ఎక్కడ సిమ్మదిరి ఎక్కడ దేవళము 
ఎక్కడికీ ఎళ్లొద్దు అయ్యా కాశీడా 
నీపాల గల సోమి నాపాల గలిగితే 
పయనములు జోస్తాను పంపించుతాను 
అప్పుడేమన్నాడు బాలకాశీడు 
మాబాగునన్నాడు మంచిదన్నాడు 
ఇలకంచుదేవలాన్నిమిడియున్న తండ్రి 
బత్తురాలాడేటి మాటలిన్నాడు 
అడివారా పర్వతా లాదుకున్నసోమి 
బత్తురాలాడేటి మాటాలిన్నాడు 
అవ్రుదువే బత్తురాల అవునంతదాన 
కానియ్యే బత్తురాల కానియ్య మన్నాడు 
మాట నీమనసందు ఉంచమన్నాడు 
నిస్సరాతిరియేల నిద్దారిపొద్దున 
గరుడుపఓీవనమెక్కె గజ్జావతారుడు 
అష్టబ్లూలోకాల కాదినారాయణ 
ఏిగిమున పత్తివలసెల్లిపోనాడు 
పత్తివలసాలోను బత్తుడింటికాడ 
పేవనము నిలిపాడు వల్లబుడు సోమి 
బత్తుడు వాకిట పవనము దిగినాడు 
తనచేత నున్నాది ఇలనాగబెత్తు 
తలుపుగడియలపైన బెత్తుమోపేను 
గడియలూడేను గొలుసులూడేను 

. సెత్తారి తలుపుల సిలుకులూడేను 


' అచ్చంగ తన తోడ తమ్ముడూలాగా 


అవుదువే బత్తురాల అవ్రునంతదానా 
నువ్వుపమిమాటలన్నావుబాల బత్తురాల 
ఎవ్వరనుకున్నావు ఎరుక నీకులే దా 
పాలయంబుదిమీది పట్టాపుసేనున్ని 
యిష్టుమౌతారాలు సుష్టిలో దిగనాడి 
రాజ్యములో రామావుతారష్రైనాను 
రామావుతారాలు రాజ్యములోదిగనాడి 
ఓలుగా వోరావు తారమైనాను 
ఎరికివాడి సేత పటుబడ్డాను 
ఉిరావుతారాలు దిగనాడినాను 
బడ్డికొండలమీద వరణ మైనాను 
నిలవనీడలేదు నీలయెన్నుడికి 

ఎండలో శరియరము ఎండుతున్నాది 
వానలో శరియరము బడులుతున్నాది 
మంచులో శరియరముమాగుతున్నాది 
సిలుకుసిమ్మాచలముసిమ్మదిరిదేవళము 
తూరుపు దేవళము కట్టపంపించు 
కాశీలో నున్నాయి గనమష్రైన కంబాలు 
తూరుపు దేవుళము కట్టున్నేవారికి 
కంబానికెయ్యేసి కట్నమిస్తాను 
కంబానికెయ్యేసి కట్నమే గాకుండా 
మూన్నెళ్ళ జీతాలు ముందరిస్తాను 
ఆరునెళ్ల జీతాలు వగలమిస్తాను 
రానుపోను కూలి రాజప్పుతాను 
ఏపూట బత్తాలు ఆపూట నిత్తాను 
తూరుపు దేవుళము కట్టబంపించు 
కలలోన నాసోమి నిలజొప్పినాడు 
చెప్పినట్టు జుప్పి చేతిలో చెయ్యేసి 
మాయయ్య్యిపోనాడు మయమాదవాసోమి 
అప్పుడు దిగ్లూనె మేలూకొనెదిక్కులన్నీ 


తానెళ్లి మయాదముడు సరసగూర్చున్నాడు జూసె 


వనకముందల జూస్తే ఎవ్వరూలేరు 
కలగాసి పడుకుంటె పలమేమీలేదాని 
తెల్లవారినదాకా తెలవాయికున్నాది 
ఊరికోళ్ళే గూసె ఉదియ తెల్లోరె 
మారుకోళ్లే గూసె మంద తెల్లోరె 
బలబల తెల్లోరె బమ్మనాదాయె 
తెల్లగా తెల్దారి చల్లాగాలూరి 


ఎ(రగా పొద్దెక్కి పడుగడియలాయె 


కాశీడు ఉండేటి బసలకెళ్లీనాది' 
అవుదువోయి కాశీడాఆవునంతటోడా 
నీకు జెప్పినసోమి నాకు జొప్పినాడు 
ఈసుట్టు దేవుళము కట్టెళ్లమన్నాది 
ఆమాట లిన్నాడు బాలకాశివుడు 
ఉత్రాసెపుల్లైకటి ఉరకించిలాగాడు 
దంతదాపులంచేసె బాలకాశివుడు 
తలవంటి నీల్లల్లో స్నానాలు జేశాడు 
తడివస్తరాలిప్పి పొడివస్తరాలు గట్టి 


కొంతమంది దాసులు స్వామి బత్తురాలికి కలలో 
చెప్పిన మాటలన్నీ మళ్లీ ఇక్కడ గూడా ఇలా 
పొడుతారు - 

ఏమంట పలికింది బాలబత్తురాలు 
అయ్యయ్యా కాశీడా నాప్రాణనాదుడా 
సెప్పుతా నొకమాట సెవులాలకించు 

కల బకటి గన్నాను కలియుగములోన 
పాలయంబుదీలోని పట్టాపుసేనుడట 
ఇష్టుమౌతారాలు సుష్టిలో దిగనాడి 
రాజ్యంలో రామావుతారమైనాడు 
రామావుతారాలు రాజ్యంలో దిగనాడి 
ఓలూగా వారావతారవైనాడు 
ఎరుకివాడిసేత పటుబడ్డాడట 
దిరావ్రుతారాలు బళ్లల్ల దిగనాడి 
బడ్డికొండలమీద వరణ మైనాడట 
నిలవ నీడలేదు నీలయెన్నుడికి 
సెలుకు సిమ్మాచలము సిమ్మదిరి దేవుళము 


పంహోచీలం దేహం కట్టుబడి 5్‌ఛాగేయీం 
సక్కగా జన్నిదాలు సర్దుకున్నాడు 
ఈబూది పొడి ఒకటి ఇమ్ముగుంచాడు 
చేరి చుక్కాబొట్టు నొష్టనుంచాడు 
బారువా తువ్వాలు కప్పుకున్నాడు 
సట్లికూడన్నాలు సమకూర్చుకొని 
సిత్సిరి సినబాడిత పట్టుకున్నాడు 
శివన్నారాయణ నీసాయమని 
బయలుదేరీనాడు బాలకాశీడు 
పినగాడి పెదగాడి పెడతోవనొచ్చేడు 
పపగుంటడివార మాదుకున్నాడు 
ఏవైపు జూసిన అడివికానొత్తంది 
వనమల్ల కలబార తిరుగుతున్నాడు 
మద్దీలూ మారేలు ఉత్రాప్‌ వనములు 
వనమల్ల కలబార తిరుగుతున్నాడు 
కర్ఫూర కిసిమీసి కమలాసిఫలమూలు 
దనమల్ల కలబార తిరుగుతున్నాడు 
మయాటాడ నీకొక్క మనిసైన లేడు 


తూరుపుదేవుళము నిన్ను కట్టరమ్మన్నాడు 
తూరుపుదేవుళము కట్టున్నేవారికి 
కంబానికెయ్యేసి కట్నమిస్తాడంట 
మూన్నెళ్లు జీతాలు ముందరిస్తాడంట 
మూన్నెళ్ల జీతాలు ముందరేగాకుండా 
ఆరునెళ్ల జీతాలు వగలమిస్తాడంట 
ఆరునెళ్లు బీతాలు వగలమే గాకుండా 
రానుపోను కూలి ముట్టడిస్తాడంట 
రానుపోను కూలి ముట్టడేగాకుండా 
ఏపూట బత్తాలు ఆపూట ఇత్తాడు 
పయనములు కావయ్య నువ్వెళ్లవయ్యా 


అుఅహాబీలల దేపతోర ట్టుబడి క$ధాగేయీుల 
అల్లాడి కానీడు తల్లటించేను 

శోకించె కాశీడు నోకమల్లాడ 
ఇలకంచు దేవిళాన్ని మిడిఉన్నతండి 
కాశీడి శోకాపన ఆలకించాడు 
కోదండ మనసోమి కొండదిగినాడు 
అష్టబూలోకాల కాదినారాయణ 
ఎయ్యిమాయలవోడు ఏలయినివోదు 
మనిషరూపైనాడు మాదొడ్డసోమి 
అడివారా వాకాలో కొచ్చి నిలిచేడు 
కాశీడి కడరెక్క పట్టుకున్నాడు 
రావయ్య కాశీడా కొండ కెళ్చామని 
కాశివుడు నర్మిమ్మ బయలు దేరేరు 
తీగి పర్వతాలు తిన్నగెక్కేరు 

అట్టి పర్వతాలు ఆనుకోనెక్కేరు 
నలరాయి పర్వతం సదునుకెళ్లే రు 
అప్పుడేయమంట పలికేడుమూదొడ్డసోమి 
అవుదువోయి కాశీడాఅవునంతటోడా 
ఇస్తారు పర్వతాలు ఇరివిగుండాల 
బాగోతముల కొండ బారుగుండాల 
సానిమేళంకొండ సదును గుండాల 
తాళాలు మేళాలు తోడపెద్దులవారు 
గరిడీలకా కొండ గనముగుండాల 
రధము తిరుగులకొండబారుగుండాల 
కాశివుడు నర్శిమ్మ కలిసికొన్నారు 
రావయ్య కాశివుడు కాశి కెళ్చామని 
కాశివుడు నర్శిమ్మ బయలుదేరేరు 
కాశీలో కంబాలు కన్నులను జొసి 
సోమిదగ్గరె ఉంది ఇలనాగ బెత్తాము 
సోమిదగ్గర బెత్తు కాశీడు దీసికోని 
కాశీలోనాబెత్తు ఏసినాడాయేళ 
కాశీలేసిన బెత్తుకొండకొచ్చింది 


పుట్టుదారలకాడ పుట్టబడ్డాది 
వైకుంట దేవతలు బెత్తుదీసేరు 
ఆదియిష్టుకు బెత్తు లందించినారు 
అప్పుడేమన్నాడు బాలకాశీడు 
కాశీలో గజనిమ్మపండేసినాడు 
కాశీలేసిన పండు కొండకొచ్చింది 
వైకుంట దేవతలు పండుదీసేరు 
ఆదియిష్టుకు పండు లందించినారు 
అష్టబూలోకాల కాదినారాయణ 
అవుదువోయి కాశీడాఅవునంతటోడా 
ఈసుట్టు దేవిళము కడుదువన్నాడు 
ఎంతటోడికైన ఎనకసాయంగలదు 
నీసాయమనుసులనుతెచ్చుకోమన్నాడు 
అప్పుడేమన్నాడు బాలకాశ్‌డు 
మాబాగు నన్నాడు మంచిదన్నాడు 
కాశీవుడు నర్శిమ్మ కలిసొచ్చినారు 
జాబులే రాశాడు బాలకాశీడు 
పినగాడి పెదగాడి జూబులనురాసి 
పురుసోద పులగాలి పాలెములురాసేడు 
ఎంకటాపుర మొకటి ఏగ్రమునరాసే 
పేరికల పెదనరవ జాబులే రాశాడు 
కొండసుట్టేటి పల్లెలకు రాశాడు 
ఏెపగుంటడివరము జాబులేరాసేడు 
నాలుగు బాగాలు జాబులేపంపాడు 
జాబులే జూసేరు ఆబత్తులంతా 
మాబాగునన్నారు మంచిదన్నారు 
పెద్దాబాడితలల్ల పట్టుకున్నారు 

సిత్తిరి సినబాడిత పట్టుకున్నారు 


ఉలులు శానాలు పట్టుకున్నారు 


బయలుదేరీనారు బూలకాశీలు 


ఉల్లితోటలు దాటి ఊళ్లన్నిదాటి 





ఏంహాబీలల దేపేశీం కట్టుబడి 5థాగేయీల 


పసుపుతోటలు దాటి పల్లెలే దాటి పసుపు వర్షము గురుసుపర్వతముపైన 
చెరుకుతోటలు దాటి చేలన్నీ దాటి అది నాకు ఆనవాలు తాసుందరమ్మ 
ఏగగ్రిమున పత్తివలసెళ్లిపోనారు మగబాలుడైతేను తాసుందరమయ్మ 

, పత్తివలసాలోను బత్తుడింటీకాడ వజాలు ముత్యాలవాన గురిసేను 
అయ్యన్నీ ఒకచోట పజులేసీనారు అది నాకు ఆనవాలు తాసుందరమ్మ 
కాశీని బారియతాసుందరమ్మ అవుదువే సుందరి అవ్రునంతదానా 
పంచపరమాన్నాలు వండెనావేళ ఇంటిముందేసినానుఇలగంగిరే గొకటి 
పప్పుతో పన్నెండు కూర లొడ్డించె ఆపక్కనేసేను అల్లోనేరల్లు 
చుట్టు దిరిగి కూరలు చుక్కలనెబోలు (పన్నెండు ఏళ్లకే పాయమొస్తాది 
ఏడుటన్నములు చం(దునిబోలు తూరుపు దేవ్రుళము కట్టేసుతాను 
బోంచేసె కాశీలు బొజ్జల్లమొయ్య బాబు ఏడాని బాలు డడిగినాడు 
అరగడియపొద్దు ఆసోదపడ్డారు అల్లోనేరెడుపళ్లు పండియుంటాయి 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు డోలాయి పున్నముకి దొడ్డయా త్రగదా 
అవున(ర బత్తులు అవునంతటోళ్లు పడమటోలంతాను పరస కొస్తారు 
ఏ్మగిమున పయనములు వత్తమన్నాడు | పళ్లుకోసి బుట్టలో పోయితాసుందరమ్మ 
బయలుదేరీనారు బాలకాశీలు పడమటోళ్లయెంట పర్వతానికి పంపు 
అట్టికన్నులజొూసి తాసుందరమ్మ అడివార పెదసెరువు తాన్నములుసెయ్య 


అవుదువోయి బత్తుడుఅవునంతవాడా [మను 

తూరుపు దేవుళము కట్టనెలతున్నావు. | ఆపసుపుకుంకాలుపైడమ్మకి య్యమను 
నేనుమూడునెళ్లాతలముతప్పియున్నాను | అచ్చంగా ఆరాగి దచ్చినాలెయ్యమను 
అన్నెమందురు జనులుపున్నెమందూరు | తొల్లి దువ్వారాల టెంకాయ కొట్టి 


అన్నాయమందురు వాడజనుల్ల పన్నెండుదారలతాన్నములు జేసుకొని 
ఎల్లావవా జనులెల కలలాడుదురు గంగదారల వద పళ్తబాజారు 

యా ంం ళ౮ం యు ళు 
పుట్టిన బాలయే బాబు ఏడంతేను పళ్లబాజారులో పళ్లమ్మ మన్నాడు 
ఎవరిబాబును నేను చూపేది పండుకె పండెత్తు బంగారమెత్తు 
ఆమాట లిన్నాడు బాలకాశీడు పళ్లెవరు గొన్నేరు పర్వతముమీద 


అవుదువె బత్తురాల అవునంతదానా అప్పుడే కొడుకాని ఆనుకుంటాను 
రుచ్చమొక్కటెగాని పచ్చులు పదివేలు | ఆవేళ కాశీడు తాజొప్పినాడు 
రుచ్చమిడిచిన పచ్చికినాయమున్నాదా' | బయలుదేరీనారు కాశీలందరు 
నేను ఉండాగానే నీకేమి బయము పినగాడి పెదగాడి పెడతోవనొచ్చేరు 
ఆడబాల్లెతేను తాసుందరన్ము ఏపగుంటడివారమాదుకున్నారు 





సింహటోచీలం దేహం కట్టుబడి $వాగేయీం 
అప్పుడేయమన్నాడు బాలకాశీడు 
అన్నలారా మీరు ఓ తమ్ముళ్లారా 
ఇక్కడొక్కాపని మనము జొయ్యాల 
అడివల్లా గొట్టాల కోనేరు తవ్వాల 
ఆమాట లిన్నారు బాలకాశీలు 
పదివేలు కాశీలు పనులు బట్టారు 
అడివల్లా గొట్టారు కానీలావేల 

కోనేరు దవ్వారు ఆరోజు పొద్దున 
కోనేరు సుట్టూను గట్టుబోసేరు 
ఆవలకి ఈవలకి మెట్లు గట్టారు 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
ఇక్కడొక్కాపని మనము జొయ్యాల 
అప్పన్న పక్కానే పైడమ్మ ఉండాలి 
పైడితల్లమ్మకా గుళ్లు గట్టాల 

పట్టండి ఆపనులు పట్టమన్నాడు 
ఆమాట లిన్నారు బత్తూలావేళ 
పర్వతానికి ఎళ్లి పనులు బట్టారు 
మంచి మంచి పలకాలెంచి దవ్వీనారు 
సాపుజీసినారు సదును ఖభేసినారు 
వాటంగా జౌొక్కారు వట్రించినారు 
గాతలే కొలిశారు గదులు దవ్వీనారు 
కుందమీదనుకుందకుదురుగేకీనారు 
ఆమీద నడ్డుపలకలమిరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురంగట్టేరు 
ఆమీద పూర్వకుండ మరించీనారు 
అన్నలారా మ్‌రు తమ్ములారా 
పైడితల్లమ్మకే గుళ్లు గట్టాము 
మంచిదొక్కా పలకా ఎంచిదెమ్మన్నాడు 
అమ్మోరు పొలితినే బొమ్మజేోసినాడు 
గుళ్లోన అమ్మోరిని గుర్తుగెట్టారు 


అవునమ్మ పైడమ్మ అవునంతదానా 





సఫైడితల్లమ్ముకాపద్దు లిచ్చినాడూ 
అప్పుడేమన్నాడు పెద్దకాశ్‌డు 
అవ్రునరాబత్తూలు అవునంతటోరూ 
ఇక్కడొక్కాపని మనము జోయాల 
ఇగ్గునేసుడు గుళ్లు మనము గట్టాల 
పట్టండి ఆపనులు పట్టమన్నాడు 
పదివేలు కాశీలు పనులు బట్టారు 
పర్వతానికి వల్లి పట్టి దవ్వారు 

తవ్వేరు పర్వతము దశలు దల్గ్లాడ 
తీసేరు పలకలను దివ్వెసోగులను 
వాటంగా చెక్కేరు వ్యటించినారు 
గదులు కొలిచినారు గాతలే దవ్వేరు 
కుందమీదను కుందకుదురుగేసీనారు 
అక్కడక్కడ పలక లమిరించినారు 
ఇగ్గునేశుడి గుళ్లు కడతనున్నారు 
గుడిగట్టి గుడిపైన గోపురాలెట్టేరు 
ఆమీద పూర్వకుండమరించీనారు 
ఇగ్గునేసుడు పాల్తుబొమ్మ జేశారు 
గుళ్లోన గణపతిని గురుతు గెట్టారు 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 

ఏడాది కొకమారు నీపండగొస్తాది 
ఇలమీద నీపండుగు ముందు నొస్తాది 
ఇగ్గునేశుడికాపద్దు లిచ్చెనావేల 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అన్నలారా మీరు అచ్చాయిపరులారా 
ఇక్కడొక్కాపని మనముజీోయాల 
కొండమీద బూతాలు కిందకే రాకన్న 





కిందనే బూతాలు కొండమీదకు రాకన్న 
అనుమంతురాయుడే గుళ్లుకట్టాల 
ఆమాట లిన్నారు బాలకాశీలు 

పదివేలు కాశీలు పనులు బట్టారు 
మంచి మంచి పలక లెంచి దవ్వేరు 
గదులు కొలిసీనారు గాతలే దవ్వేరు 
కుందమీదను కుంద కుదురు గేకునారు 
ఆమీద పలకాలు అమిరించినారు 
అనుమంతురాయుడు గుళ్లుగట్టేరు 
గుడిగట్టి గుడిమీద గోపురము గట్టి 
ఆమీద పూర్వకుండమిరించినారు 
మంచిదొక్కా పలకా ఎంచిదీసినారు 
అనుమంతు పొలుతునె బొమ్మజేసీనారు 
గుడిలోన అనుమంతు గురుతుగుంచేరు 


అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అవ్ర్భదువోంలు అనువుంతూ 
అవ్చునంతటోడా 


సిలుకు సిమ్మాచలము తొక్కున్నేవారల్ల 
ముందు నీకు బోగాలు ఇచ్చెళ్లుతారు 
అనుమంతురాయుడికి పద్దులిచ్చాడు 
అప్పుడేయన్నాడు పెద్దకాశీడు 
అన్నలారా మీరు బత్తులారా 
ఇక్కడొక్కాపని మనము జయ్యాల 
కొండమీద వస్తువులు కిందకేరావాల 
కిందానున్నొస్తువులు కొండాపైకెల్లాల 
కిందాకి మీదా* మెట్టుగట్టాల 
ఆమాట లిన్నాం బాలకాశీలు 
పర్వతానికి ల్లారు పనులుబట్టారు 
తవ్వేరు పలకలు దశలు దల్దాడగ 
తీసేరు పలకలు దివ్వెసోగుళ్లు 
వాటంగా చెక్కారు వటించినారు 


సింహాచీలం దేపోం కట్టుబడి 5ధాగేయీఅ 
సాపుగా చెక్కారు సదునుజోశారు 
కొండమీదకు మెట్టు కడతనున్నారు 
ఇష్టుమౌతారాలు గోడబారున నిలిపి 
అడుగడుగు పావంచలమిరించినారు 
మత్స్యావుతారాలు గోడబారున నిలిపి 
అడుగడుగు పావంచ లమిరించినారు 
కూర్మానుతారాలు గోడబారున నిలిపి 
అడుగడుగు పావంచా లమిరించినారు 
కొమ్మలావుతారాలు గోడబారున నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
నరిశిమ్మాచ్రుతారాలు గోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
వామనావుతారాలు గోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
పరసారామావుతారాలుగోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
రామావుతారాలు గోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
వారావుతారాలు గోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
కిష్టావుతారాలు గోడబారున్నిలిపి 
అడుగడుగు పావంచాలమిరించినారు 
కొండమీదికి మెట్టు కడతనున్నారు 
యినూరు మెట్టులు కట్టిరావేల 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అన్నాలారా మీరు అచ్చాయిపరులారా 
ఇక్కడొక్కాపని మనము జేయాల 
కాశీకి కొండాకు దోనూలు తవ్వాల 
పెద్దపెద్ద పనివోలు దోనూలు తవ్వండి 
ఆపాటి పనివోలు పలకలమరించండి 
కొండాకీ కాశీకి దోనులు దవ్వేరు 





సింహాచలం దేపోఠ కట్టుబడి కథాగేయీల 
గుబగుబని కాశీగూరుబిల్లాడె 
దోడదొడని ఆకాశి దొండ్రిపారేను 
కాశీ నుంచి గంగ కొండకొచ్చేను 
పదివేలు కాశీలు తాన్నములు జేసేరు 
అట్టికన్నులజొసి గంగపోతురాజూు 
వచ్చేటి గంగకు గట్టేసినాడు 
వచ్చొచ్చి ఆగంగ ఆగిపోయింది 
ఆనుకొని కాశీడు పూనిశోకించే 
కోదండ మనసోమి కొండ దిగినాడు 
దివ్వెగ్యానంబట్టి దీష్టించి జూసితే 
గంగపోతురాజు గట్టేసినాడు 
అప్పుడేమన్నాడు నీలయెన్నుండు 
అన్నోయి మాయన్న అన్నిశమనాద 
గంగపోతురాజు గట్టేసినాడు 
ఆమాటలిన్నాడు అన్నిశమనాదుడు 
అవ్రుదువో గంగపోతు అవునంతటోడ 
కాశీనుంచా గంగ కొండకెళ్లనియ్యి 
కోనేరు గట్టునే కొలువాయియుండు 
ముందొచ్చి బోగాలు నీకు ఇస్తారు 
ఆమాట లిన్నాడు గంగపోతురాజు 
గట్టిరగదీశాడు గంగపోతురాజు 
కోనేరు గట్టునే కొలువాయి ఉన్నాడు 
గుబగుబను ఆగంగ గూరిబిల్లాడె 
పరవతానికి గంగ పరుగు నొచ్చింది 
కన్నులే జూశాడు పెద్దకాశీడు 

అతియ సంతోషించి ఆనందుడాయె 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
వానరులు నతరులాంల కులగిరులు 
పెకిలించి 


ఆనాడు వారది వారుగట్టారు 


ఈనాడు దేవుళము మనము గడదాము 


కడనుంచి కొడిదాక గంగదారలదాకా 
పన్నెండు దారలు బలపరసుదాము 
అంత్రాన్ని బన్నారు ఆకాశదార 
మయిమాతో బన్నారు మాదవాదార 
పిడియాతో బన్నారు పచ్చికాదార 
అందంగాబన్నారు అనుమంతూదార 
సాగెల్లేబన్నారు ఆసావుదార 
మల్లెల్లీబన్నారు మాదావాదార 
వంటాకని బన్నారు అదివంకాదార 
ఆవ్హాదారలు బన్ని గోవ్రూదారలు బన్నీ 
పన్నెండుదారలు బలపరిసినారు 
దయసేసి చెంద్రుండు దరని రదములు 
ఇచ్చె 

మెచ్చి శమనాదుండు ఇచ్చె నొకరదము 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
ఎంచిపూస్‌నాడు ఎల్లటశ్వాల్ని 

పసిడి తుమెదలాంటి పచ్చటశ్వాల్ని 
గరగర కొరడాలు గిరగిర దిప్పి 
అదిలించి ఆశ్వాల్ని బిదిరించినాడు 
ఏగ్రమున కాశీ యెల్లిపోనాడు 
కాశీలో నారదము ఆపుజీస్‌నడు 
ఆకప్పకంబాలు కాశి లున్నాయి 
అరిచేత కంబాలు అంకించినాడు 
రదముపై కంబాలు ఏసికట్టాడు 

ఆ గాజుకంబాలు కాశీలున్నాయి 
అరిచేత కంబాలు అంకించినాడు 
రదముపై కంబాలు ఏెసికట్టాడు 
నలరాయి కంబాలు కాశిలున్నాయి 
అరిచేత కంబాలు అంకించినాడు 
రదముపై కంబాలు ఏసికట్టాడు 


కందిపొడి కంబాలు కాశిలున్నాయి 








౨ంహాబీలం దేపోఠ కట్టబడి క6ధద్రాగేయేల 


అరిచేత కంబాలు అంకించినాడు కొండామీదికి రదము ఎళ్లిపోయేను 


రదముపై కంబాలు పసికట్టాడు ఒకసోట కంబాలు ఓజులేసేరు 


ఎలుపు ఏఎయ్యామట పొడుగునూరామట 
కాపుదనముల బిలిచి కారడవి నరికేరు 


ఎండిగొలుసులతోని ఏసిగట్టాడు 
గరగర కొరడాలు గిరగిరాదిప్పి 
అదిలించి అశ్వాల్ని బౌ దిరించినాడు సుక్కొకటి పడిగట్టి సుక్కురుండొచ్చె' 
నవగునములు చూసి నచ్చంత్రమెంచి 
దశిమి దశిమినాడు ద్వాదశిమినాడు 
సుక్కురోరమునాడు సక్కన్నిరోజు 
మంచిదొక మూరతన ఎంచి పడికట్టి 


బూమికేగాకుండాఆకాశంగాకుండా 
అం త్రపు రమున రధము అరగడియ కొచ్చె 
అరగడియ పొద్దుకే అడివోరమొచ్చేను 
కొండామీదాయేను రదము కిందాయె 
కొండమీదకు రదము ఎళ్లదన్నారు 
అనుకొని కాశీడు పూని శోకించె 
ఆమాట లిన్నాడు నీఐయెన్నుండు 


సుబకంబు వంటిదే సుక్కురుండేసె 
పునయాదులేశారు పుడమిలోపలను 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 


అష్టబూలోజాల ఎ” ఆనారాయణ 
కోదండ మననోమి కొండదిగినాడు 
కొండమీదస్తంబు పట్టిమోపేను 
కొండ కిందాయేను రథముమీదాయె 


అన్నలారా మీరు ఓతమ్ములారా 
ఈనులు చెడకన్న నునువులురాకన్న 
పాళాలపుట్టకే బాట సెడకన్న 

కట్టాల దేవుళము కలియుగములోన 





కా నా స్త 
1. కొంతవుందడి దాసులు వఎలఎహూర్తం (బెమ్మపట్నములోన మంటే 


(బెమ్మ దేవుడితోనె మూరతముంది 
శోకించె కాశీడు నోకమల్హాడ 
ఆమాట లిన్నాడు నీలయెన్నుండు 


పెట్టడానికీ శు(క్రుడుం గాకుండా బ్రహ్మ 
వచ్చినట్లుగా పాడుతారు అయితే ఈవిధంగా 
పాడేవారు ముహూర్తం, దేవాలయం 


శంకుస్థాపనకు గాకుండా వమూలస్తంభం 
నిలబెట్టడానికి తగిన ముహూర్త నిర్ణయం కోసం 
బ్రహ్మ వచ్చినట్టుగా ఇలా పాడుతారు - 
కాపూదనముల బిలిచి కారడవి నరికేరు 
పునయాదులేసేరు పుడమినోపలను 
అరటీపూతంబాలు అందంగా నిలిపారు 
వనగూర్చి దేవ్రుళము కడత నున్నారు 
మయూలతంబంయెొక్క మూరతనలేదు 
అల్లాడికాశీడు తల్లడించేను 
అష్టకంకణాల ఆదినారాయణ 
పఏపవరునాకంబాలుపడుదు మయ్యానోమి 
వవరుసా దేవ్రుళము కడుదుముయ్యా సోమి 


పమంట పలికినడు నీలయెల్లుండు 
(బెమ్మపట్నంలోని బె మ్మదేవుండా 
బొమ్మదేవుడులేని మూరతములేదు 
మూలతంబంయొక్క మూరతములేదు 
మాకొక్క మూరతము చెప్పు ఓ బైెమ్మ 
దేవుడా 

ఆమాటలిన్నాడు బ్రామ్మదేవుండు 
మునియేల పుస్తకము ముడులిప్పినాడు 


పింహాబీలం దేపోం కట్టుబడి 5ధాగేయీం 
ఉండాల కీరితి ఉగములోపలను 
ఆమాటలిన్నారు బాలకాశీలు 
మాబాగు నన్నారు మంచిదన్నారు 


' సురుకోటిదేవతలు సురులు ముప్పైకోట్టు 
ఆరుజూసీనారు జూలకాశీలు 
పలకమీదను చిలుకు పట్టిరాసేరు 


గనుకొండపరవతము గనులేరుపరిచేరు | పలకమీదను కుంద పడిగట్టినారు 


తవ్వేరు పర్వతము దశలు దల్లాడ 
తీసేరు పలకలు దివ్వెసోగుల్లు 
వాటంగా చెక్కేరు వ(టించినారు 
సిత్తిరిపట్టేరు సిలుకురాసేరు 

గదులు కొలిసీనారు గాతలే తవ్వేరు 
అక్కడక్కడ కుంద లవమరించినారు 
కుందమీదను పలక లమరించినాకు 
సిమ్మదిరి దేవుళము మొదలుబెట్టీనారు 
పలకమీదను సిలుకు కపడిగట్టినారు 
ఏమేమి సిలుకులు వరినించినారు' 
ఆవులను చూసేరు గోవ్రలను చూసేరు 
పలకమీదను సిలుకు పట్టిరాసేరు 
సనకసానందులు సుమతికుమూరులు 
త్‌ 


వారు చూసినారు జూలకాశనెము 


సలఅకమీదను పెలుకు పద్దిలాషులు 





నవ్వఏెదంసదివి నచ్బత్రమెదికి 
మంచిదొక మయమూరతము ఎంచి పడిక 
అంసఓవనమెక్కి (బెమ్ముదేవుండు 
దేఛుళము వద్దకు ఆదుకున్నాడు 
ఇతట్థయ యిల మ్మ ఈశ్వర రండు ముగ్గురు 
మూలకంబంమీద ఆస్తాలు మోపే 

“జయ్‌ మని కంబాము లు 
జోకొట్టి కంబము తిన్నగా నిలిచె 

అవతియ సంతోషించి ఆనందులాయి 
కాశీలు దేవుళము కడతనున్నారు 

1 కాశీలు పలకలమీద చిత్రించే బొమ్మల గురించి 
కొంతమంది దాసులు ఇలా పాడుతారు - 


గోవవరదన పరవతము గొడుగుపట్టినరీతి 








ఆాశక్‌ష్‌ 


అక్కడక్కడ పలక అమిరించినారు 
సిమ్మదిరి దేవళము కడతనున్నారు 
దేవాని దేవతలు దేవేం్యదనాదులు 
ఆరు చూసినారు బాలకాశ్సీలు 
పలకమీదను సిలుకుపట్టి రాసేరు 
. అక్కడక్క డ పలక లమరించినారు 
ప పలకమీద భుంద బలపరిసినారు 
నం జాసి గూపోతులను జూసి 
లకమీదను సిచుకు పట్టిరాసేరు 
“పెట్టలనవ జూసి కారుకోళ్లను జూసి 
క సెబుకు పట్టిరాసేరు 
'అక ్క డక్కడ సిలుకు కు అమరించినారు 
మ్మదిరి దేవుళము కడతనున్నారు 


| 
16 
న్‌య 
| 
| 
| 
మె, 
| 

| అక్క కాడా క్క ఆఅద్డుపుల జమరడంలేదు 
| 
| 


అంత్రసప్ట్రలయంళు . ఘుుట్టి పెరుగు దేవళము 





గోపా లసోమిని పలకమీదను పట్టి రాసేరు 
సతడియపురుషులిడ్దారు సన్నాకానున్నట్టు 
కలకమీదను సిలుకు పట్టిరాసేరు 
గొల్లబామలతోనే గోటకాలాడినట్లు 
పలకమీదను సిలుకు పట్టిరాసేరు 
పాలమ్మవచ్చిన ఓీసకియా యావత్తు 
పలకమీదను సిలుకు పట్టిరాసేరు 
తొండాపు పనుగులు పెనుగులాడినట్ట్లు 
పలకమీదను సిలుకు పట్టిరాసేరు 

డాలు కత్తులవారు డంకసిపొంయిలు 


పలకమీదను సెలుకు పట్టిరాసేరు 


న 


మ 


ఎద్దు ఓవనమెక్కి ఎలిగిసిరి శివుడు 
సెమ్మదిరి దేవుళము చూడనొచ్చేడు 
వారు చూసీనారు బాలకాశీలు 
పలకమీద సిలుకు లమిరించినారు 
అక్కడక్కడ సిలుకు పట్టిరాసేరు 
సిమ్మదిరి దేవుళము కడతనున్నారు 
అక్కడొక్కడ్డుపలకమరడంలేదు 
సెమ్మదిరి దేవుళము పెరుగుతున్నాది 
ఆంత్రపురముల ముట్టపెరుగు దేవుళము 
పసిడి ఓవనమెక్కి పార్వతీదేవి 

సెలుకు సెిమ్మాచలము చూడనొచ్చేను 
వారు చూసీనారు బాలకాశీలు 
పలకమీడను సిలుకు పట్టిరాసేరు 
అక్కడక్కడ పలక లమిరించినారు 
అక్కడొక్కడ్డుపలకమరడంలేదు 
అంత్రపురములు ముట్టపెరుగుతున్నాది 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అన్నలారా మీరు ఓీతమ్ములారా 
సెమ్మదిరి దేవుళము పెరిగిపోతున్నాది 
అక్కడొక్కడ్డుపలకమరడంలేదు 


అందాక యాపనులు ఆపమన్నాడు* 


పడమటి భాగాన్ని తుంగబదదల్లోన 
జగన్నాదంగుళ్లు కడతనున్నారు 
ఆరుకట్టినరీతి యనముకట్టాల 





1 సింహాచలం దేవాలయంపైన పూర్వకుండ 
వంలడంలేదని, పడవుటి భాగంలో 
జగన్నాధస్వామి దేవాలయం కట్టేవారు ఏవిధంగా 
పూర్వకుండ అవుర్చారో చూసి వస్తానని 
పద్నకాశీడు ఎలుదేరి వెళ్లినట్సుగా 
"ంతమంది దాసులు ఇలా పాడుతారు - 

ఇ్రూప్పి 


యగవా ర్తి 
లో 


బయ 


లి 


రాళ 


(1 


వెసి కడతనున్నారు 


యవ్రైళాయు కడతనున్నారు 


ర ౩9 


ర 


౨లహాబీలం దేపోం 9ట్టుబడి 5ధాగేయీం 
నేనెళ్లి ఆగుళ్లు చూసివత్తానన 
బయలుదేరీనాడు పెద్దకాశీడు 

సిత్తిరి సినబాడిద పట్టుకున్నాడు 
సిమ్మదిరి కానీడు పయనమానాడు 
తూరుపు దేవుళము ఆరుగట్టారు 

ఆ దేవుళంచూసివద్దామని 
తూరుపుకాశీడు పడమటికి బయలెల్లై 
పడమటికాశీడు తూరుపుకి బయలెల్లై 
మద్దిదారిలోను కలుసుకున్నారు 
కాశీలు ఇద్దరు కలబలికినారు 
తూరుపువోడు పడమటోన్నడిగేడు 
ఎందాక ఎలతపు అయ్య పనివాడా 
అప్పుడేమన్నాడు పడమటి పనివాడు 
తుంగబదల్లోను జగన్నాదగుళ్లు 
జగన్నాద గుళ్లు కడతనున్నాము 
అక్కడొక్కడ్డు పలకమురడంలేదు 
సెలుకు సెవ్య్మాచలవు కెవ్ముదిరి 
దేవుళము 

తూరుపు దేవళము చూడ నెలతాను 
అప్పుడేమన్నాడు సిమ్మదిరి కాశీడు 
అవుదువోయి పనివోడ అవునంతటోడా 
నువ్వు కట్టినరీతి నేను గట్టాలని 
జగన్నాదగుళ్లు చూడనొస్తన్నాను 
వునవు వుద్దితోవాలోను కలుసు 
కున్నాము 
గుడిగట్టి గుడిమీద సెగిలిమెత్తేరు 
ఆమీద బంగారి పూర్వపుకుండెత్తితే 
ఆమీద పూర్వకుండమరకున్నాది 
గూనాచారపు గుళ్ళు జగన్నాదం గుళ్ళు 
ఆమీద పూర్వపు కుండమరించినారు 
ఆమీద పూర్వపు కుండ పరీతిగమరె 
ఆరునెల్హాకబురు అడగివత్తావని 
సింహాది కాశీడు బయలుదేరాడు 


లాలా కదా 


ఇక్కడొక్కాపని మనము జే యాల 
మయద్దిమారమ్మకే గుళ్లుగట్టాల 
ఆమాటలిన్నాడు వాడు పనివాడు 
మాజాగునన్నాడు మంచిదన్నాడు 
ఇద్దరూ పనివోలు బకమాటమీదుండి 
పర్వతానికి ఎల్లి పలకలే దవ్వేరు 

మంచి మంచీ పలక లెంచిదవ్వేరు 
వాటంగా చెక్కేరు వటించినారు 
సాపునే చేసేరు సదును చేశారు 
గదులు కొలిచినారు గాతలేదవ్వేరు 
కుందమీదను కుంద కుదురుగ నేసేరు 
కుందమీదను పలక బలపరిసినారు 
ఆమీద నడ్డుపలకమిరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురముగట్టి 
ఆమీద పూర్వకుండమరించినారు 
మద్దిమా రమ్మ పాలితినే బొమ్మజోసేరు 
గుడిలోన అమ్మోర్ని గురుతుగా నిలిపేరు 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అవుదమ్మ అమ్మోరు అవ్రునందతానా 
దూపాలు దీపాలు నీకు లేవమ్మూ 
అష్టబూలోకాలు నీకారమన్నాడు 
మద్దిమారమ్మకే పద్దులిచ్చేడు 
అప్పుడేమన్నాడు పెద్దకాశీడు 
అవుదువోయి పనివాడ అవునంతవాడా 
పడమట రాజ్యంలో వమిపండూనూ 
పడమటిరాజ్యములో పత్తివనములు 


1. సింహాచలం దేవళం మీద 
పూర్వకుండమర డంలేదని పాడే దాసులు పత్తిని 
పెట్టి పూర్వకుండ అమరించినట్టుగా ఈవిధంగా 
పాడుతారు - 

సిలుకుసిమ్మాచలము సెమ్మదిరి దేవుళము 
వనగూర్చి దేవుళము కడతనున్నారు 
గుడిగట్టి గుడిమీద సిగిలమెత్తారు 

ఆమీద జకపత్తి నమరించినారు 


ఏంహాచీలం దేపోం కట్టుబడి క5థాగేయీం 
రుండు - 
ఆమాటలిన్నాడు పెద్దకాశీడు 

పేలిన పత్తల్ల బళ్లకెత్తూకొని 

సిలికి సిమ్మాచలం పంపించమన్నాడు 
ఆమాటలిన్నాడు జగన్నాదం కాశీడు 
తూరుపు రాజ్యంలో ఏమిపండూను 
తూరుపు రాజ్యంలోజనుముపండూను 
ఆమాటలిన్నాడ. జగన్నాధం కాశీడు 
పండిన జనుమల్లా బళ్లకెత్తి 

పడమటి రాజ్యానికి పంపించమన్నాడు 
వారిలోన వారు మాటాడుకున్నారు 
సిమ్మాదిరికాశీడు సిమ్మాది రొచ్చె 
జగన్నాదం కాశీడు జగన్నాదమెళ్లె 
అప్పుడేమిజేసె జగన్నాదం కాశీడు 
పేలిన పళత్తల్లా పొదుపుజేసీనాడు 
బళ్లమీద పత్తికొండ కొంపేను 

అట్టి కన్నులజొసి బాలకాశీడు 
చిక్కనాపత్తల్ల గబ్బులేసినాడు 
పలుసనాపత్తల్ల పలబరిసినాడు 
పత్తిమీదను పలక గద్దించినారు 
అమీద నడ్డుపలకమరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురముగట్టి 
ఆమీద పూర్వకుండమరించినారు 


శ 
సిమ్మదిరి దేవళము పూరితయింది 
అప్పుడేయన్నాడు పెద్దకాశీడు 
అక్కడక్కడ జనుము పోగుజోసేను 


ఆమీద పూరపు కుండెత్తి 
దూదిపత్తిలమీద కప్పులేశారు 
జగన్నాదం కాశీడు జగన్నాదమెళ్లె 
కత్తిజనుము నార చుట్టించినాడు 
ఆమీద దూలాలు అమరించినాడు 
గుడిగట్టి గుడిమీద సిగిలమెత్తాడు 


ఆమీద పఫూర్వకుండమరించినారు 


౨ంహాబలం దేపోఠ కయ్టిబడి కధాగేయీల 
పోగుజోసిన జనుము పడమటి కొంపేను 
వారు జగన్నాదం గుళ్లు కడతనున్నారు 
అక్కడక్కడ జనుము అమరించినారు 
జనుముమీదను పలక పలబరిసినారు 
ఆమీద నడ్డుపలకమరించినారు 
గుడిగట్టి గుడిమీద గోపురము గట్టి 
ఆమీద పూర్వకుండమరించినారు 
జగన్నాదంగుళ్లు పూర్తిజేశారు 
అప్పుడేమన్నారు బాలకాశీలు 
అయ్యయ్యా కాశీడా పెద్దకాశీడా 
తెచ్చిన బత్తాలు చెల్లిపోనాయి 
బత్తాలకే మేము బాదపడుతున్నాము 
ఇంతోటి దేవళమయు మేము గట్టాయ 
ఇంటికెళ్లీమేము ఏమిదినాల 
ఆలుబిడ్డల్నిడిచి అన్న దమ్ముల్నిడిసి 
మాకారునెళ్లయింది ఈకొండమీద 
ఈవేళ జీతాలు మాకియ్యావయ్యా 
ఆమా టలిన్నాడు పెద్దకాశీడు 
మీకేమిజీతాలు ఇద్దునని 
అనుకొని కాశీడు పూనిశోకించె 
కోదండ మనసోమి కొండదిగినాడు 
ఎండిగాదెల దనము ఎల్లబోసేను 
పైడికొట్టుల దనము పైకి బోసేను 
పదివేల కాశీలు కన్నులనిజూసి 
అగల సంతోషించి ఆనందులాయి 
పదివేల మందేమొ పంచుకున్నార" 
ఎవరి డబ్బులు వారు మూటలేగట్టాలు 
ఎవరిపేరు వారు మూటపై రాసేరు 
ఎండికొట్టుల్లోను పోగులేసీనారు 
అన్నలారా మీరు పీతమ్ములారా 


చేదాము 
వంట మొదలె ట్టి రయ్య శనివోరు 
కిచ్చిడి పులగాలు వంటలొండుకొని 
వారిలోనేవారు మాటలాడేరు 
చిన్నీరి పెద్దీరి వోరి మల్లన్న 
ఈడబ్బుతో మనము ఇంటికెళ్లీతే 
తరము తరములదాకా బతికి పోతాము 
కాపోడు లచ్చిమి మనకుండబోదు 
మనం నాగళ్లు సెయ్యొద్దు నక్కు లె య్యొద్దు 
కావోడు కల్గాల కొడ్డుకెళ్లైూద్దు 
బిడ్డబిడ్డ అంక సరిసాలునీదనము 
ఆమాట లిన్నాడు నీలయెన్నుండు 
అష్టబూలోకాల కాదినారాయణ 
గజ్జితాతైనాడు గగన నరిసిమ్మ 
వొనుకుతా వొనుకుతా తాతొచ్చినాడు 
అట్టికన్నుల జూసి బాలకాశీలు 
ఏఊరు ఏపల్లె ఓగజ్జితాత 
ఏమి పనిమీద నువ్వొచ్చినావు 
గాలికిందకం యళ పిగజ్టతాత 
ఏమి పనిమీద నువ్వొచ్చనావు 
గాలికిందకు ఎళ్లు పేగజ్జితాత 
ఆమాట లిన్నాడు నీలయెన్నుడునోమి 
అవుదురోయి పనివోరు అవు నంత టోరా 
దేవ్రుళం కట్టేటి బాలకాశీడు 
| బాలకాశీని వద్ద పనివోడిని నేను 
కళ్లులేనివోరు కబోదులుంటారు 
కలేల మండపం కట్టమన్నాడు 
| దిక్కుమూలిన దీనులుంటారు 
జోగల్ల మండపాలు కట్టమన్నాడు 
ముస్సపురి బంగళాలు కట్టమన్నాడు 


వునము కిచ్చిడి పులగావము వంట | గాలికిందకి ఎల్లి ఆగజ్జితాత 





అట్నుంచి సిరిగాలి ఇటు దిప్పినాడు 
అవుదువోయి మాతాతఅవు నంతటోడా 
కట్టకుండగమేము కొండదిగమన్నారు 
కోదండ మనసోమి కొండకెళ్లీపోయె 
కిచ్చిడి పులగాలు వంట చేసుకొని 
బోంచేసి కాశీలు బొజ్జల్లమొయ్య 
అరగడియపొద్దు ఆసోదపడ్డారు 
అప్పుడేమన్నారు వారు పనివారు 
కల్లేల మండపము కడుదుమన్నారు 
మయళ్లెళ్లి ఆపనులు పట్టుకున్నారు 
ఆపెద్ద బాడితలు పట్టుకున్నారు 
ఉరగబడి కంటాలు చెక్కబోనారు 
ఆపెద్ద బాడితలు ఇరిగిపోనాయి 
చిన్నబాడితలన్ని చితకటైనాయి 
ఉలులు సేనాలు ఇరిగిపోనాయి 
కొండమీదనే వారు కొలువు లెట్టుకొని 
ఆపెద్ద బాడిదలు పదునులోసేరు 
ఉలులు సేనాలు పదునులోసేరు 
చేతిసేబాడిదలు పదునులోసేరు 
మళ్లెళ్లి ఆపనులు పట్టుకున్నారు 
ఆపెద్ద బాడిదలు ఇరిగిపోనాయి 
చిన్న బాడిదలన్ని చితకల్టెనాయి 
అప్పుడేమన్నారు బాలకాశీలు 
మమ్ముదెచ్చిన పెద్దకాశీడా 

అన్నాయ మెరుగము అచ్చాయుపరులము 
పెద్దబాడిదలన్నీ ఇరిగిపోనాయి 

చిన్న బాడిదలన్నీ చితకలానాయి 
ఆమాటలిన్నాడు పెద్దకానీడు 

అవున పనివోరు అవునంతవారు 
ఎవరినేమన్నారు ఎవరొచ్చినారు 
వనుకుతా వనుకుతా తాతొచ్చినాడు 


౨అహోచీలల దేపోోఅ కట్టు బడే 5ధాగేయీల 
గజ్జెతాతొచ్చినాడు మావద్ద కెపుడు 
జోగల్ల మండపాలు కట్టమన్నాడు 
కల్లేల మండపాలు కట్టమన్నాడు 
ముస్సపురి బంగళాలు కట్టమన్నాడు 
కట్టకుండా మేము కొండ దిగమన్నాము 
అంతకంట మాకు ఏమి తెలవదు 
ఆమాటలిన్నాడు లకాశీడు 
అవున్యర పనివోరు అవునంతవారు 
గజ్జితాతయినాడు గగన నరిసెమ్మ 
ఎంతపని జేసినారయ్య పనివోరా 
అప్పుుడేమన్నాడు బాలకాశీడు 
అవ్రుదువోయి మాసోమి అవునంతటోడా 
కల్లేల మండపాలు కట్టించుకో 

జోగల్ల మండపాలు కట్టించుకో 
ముస్సపురి బంగలాలు కట్టించుకో 
గుర్రాల సావిల్లు కట్టించుకో 

ఆనుకోని కాశ్‌డు పూని నోకించె 
సోకాప నిన్నాడు నీలయెన్నుండు 
గజ్జితాతయినాడు గగన నరిసిమ్మ 
వనుకుతా వనుకుతా తాతొచ్చినాడు 
అట్టికన్నుల జూసి వారు కాశీలు 
పదివేల కాశ్‌లు పరుగెట్టి కెళ్లి 
పట్టుకొని తాతను ఎత్తుకున్నారు 
అవుదువోయి మాతాత అవునంతవాడ 
మాకు పనులూ జెప్పు మాగజ్జితాత 
మాతోని పనిజెయ్యి మాగజ్జితాత 
ఆపలుకులిన్నాడు నీల యెన్నుడు సోమి 
అయ్యయ్య పనివారు అవునంతటోరు 
మీతోని పనిజోస్తే నాకేమి ఇస్తారు 

మీకు పనులు జొప్పితే నాకేమి వచ్చు 


ఆమాటలిన్నారు అయ్య పనివారు 





౨ంహోబీలం దేహాం కట్టుబడి క$థ్రాగేయీల 
అవుదువోయి మయాతాత అవునంతటోడా 
మాకందరికి ఒకవంతు నీకు రెండొంతులు 
నీకు రెండొంతులు ఇస్తుమన్నారు 
ఆమాటలిన్నాడు నీలయెన్నుండు 
పరవతానికి ఎల్లి నీలయెన్నుడుసోమి 
ఆకు తెలియకన్న చెట్టు తెలియకన్న 
పత్తి ఆకులు తీసి పట్టుకున్నాడు 
అరిచేత నాయాకు నలిపేసినాడు 
నలిపి తెచ్చిన పసురు బాడిదలపై జల్లె 
పలక మీదస్తాలు పట్టిమోపేను 
అవ్రునయ్య పనివారు అవునంతవారు 
మీపనులు మీరు చేసుకోమన్నాడు 
ఆమాట లిన్నారు బాలకాశీలు 

మళ్లెళల్లి ఆపనులు పట్టుకున్నారు 
జరగాబడి కంబాలు చెక్కుతున్నారు 
ములమక(రలకన్న మెత్తగా తెగినాయి 
నున్నంగా చెక్కేరు నునుపు లెట్టేరు 
సక్కగా కంబాలు తరినిబట్టేరు 

కల్గేల మండపాలు కడుదుమన్నారు 
సాపులే చెక్కేరు సదునులే చేశారు 
సెత్తిరి బట్టారు సిలికిరాశారు 

గాతలే తవ్వారు గదులు కొలిచీనారు 
కుందమీదను కుంద కుదిరించినారు 
ఆమీద నడ్డుపలకమిరించినారు 

కల్లేల మండపాలు కటేసినారు 


ఓ తన ఈడు బాలలతో కలిసి చిన్నయ్య 
బొంగరాలాట ఆడుతున్నప్పుడు అతని చేయి 
ఒక స్త్రీకి తగులగా ఆమె అతణ్ణి తండ్రిలేని 
తనయ ముండాకొడకా అని తిట్టినట్లుగా 
కొంతమంది దాసులు పాడుతారు. 


ఇంతటంతట బాల ఇలమీద పెరిగి 


అన్నలారఠా మీరు అచ్చాయిపరులార 
ముస్ఫపురి బంగళాలు కడుదుమన్నారు 
గదులు కొలిచీనారు గాతలేతవ్వారు 
కుందమీదను కుంద లమిరించినారు 
ఆమీద పలకలు అమిరించినారు 
ముస్సపురి బంగలాలు కట్టేసినారు 
జోగాలమండపాలు కట్టేసినారు 
అందులో పలకలు మిగిలిపోనాయి 
అన్నలారా మీరు పితమ్ములారా 
మిగిలిన పలకలు ఏమిజీద్దాము 
గు(రాలసావిళ్లు కట్టిరాయేల 
మరికొన్ని పలకలు మిగిలిపోనాయి 
మిగిలిన పలకలు ఏమిజీద్దాము 
పుట్టుదారల వద్ద పీజులేశారు 
కాశీడు కొడుకేమో చిన్నయ్యకాశీడు 
పుట్టాడు చిన్నయ్య పత్తివలసల్ల 
అంతటింతట బాల ఇలమీద పెరిగె 
ఎండిగిన్నెల్లోను ఎన్నదిననీడు 
పైడిగిన్నెల్లోను పాలుదాగీడు 

కుం డ్రగిన్నెల్లోను కూడు దిననీడు 
ఇంతటంతట బాల ఇలమీద పెరిగి 


తనఈడు బాలలతో ఆటకెళ్లీనాడు 


బాలలంత గూడి ఏమిపలికేరు 
తండ్రినేనీవాడ తనయుడానీవు 
టమూతోని ఆటలు ఆడనీకు తగదు 


తనఈడు బాలలకో ఆటలాకెళ్లి 
బొంగరాలాట ఆడుతున్నాడు 
నీలారి కాంతలు నీలకెలుంటె 

ళం నాటి 
తప్పాకన్న ఆడిచెయ్యి తగులుతున్నాది 
పేరితండ్రిలేని తనయా ముండాకొడకాని 


లాలా క్రాాాలాలాలాలాలాలాాా 


ఆమాటలిన్నాడు చిన్నయ్య కాశీడు 
వాడితల్లి వద్దకు పరుగునెళ్లేను 
అమ్మరో మాయమ్మ ననుగన్నతల్లి 
తల్లీవే నువ్వమ్మూ మాతండ్రీ ఎవరు 
నాఈడు బాలలు నన్నుసెంకించారు 
తండ్రినేనివాడా తనయుడా అన్నారు 


బాబు నేనివాడా బాలుడా అన్నారు 


బాబు ఏిడోలమ్మ తాసుందరమ్మ 
ఆమాట లిన్నాది చిన్న య్యతల్లీ 
నాయనా నాయజ్బా నాముకుమూరా 
మీతండ్రీ కాశీడు తూరుపెళ్లీనాడు 
తూరుపుదేవుళము కట్టెళ్లినాడు 
ఇంటిముందేసేడు ఇలగంగిరే గొకటి 
ఆపక్కానేశాడు అల్లోనేరేడు 
అలొనేరెడు పండు పండిఊన్నాయి 
ంం ళం 

పండ్లుకోసి బుట్ల పోసిఇస్తాను 
పడమటోల్లంతాను పరస కొస్తారు 
డోలాయపున్నమ దొడ్డయాతరలు 
ఆళ్లతో నువ్వు ఎళ్లారా బాబు 
అడివార పెదచెరువు కోనేరు కెళ్లు 
అడివార పెదచెరువు స్నానాలు చేయు 
ఆపసుపు కుంకాలు పైడమ్మకియ్యి 
అచ్చంగా ఆరాగి దచ్చినాలే సురా 
తొలి దువ్వారాల టెంకాయగొట్లు 

య రు 
పన్నెండు దారల స్నానాలు చేయు 
గంగదారల వద్ద పళ్లబాజాూరులో 
పళ్లబాజారులో పళ్లనముు 

ళం లం యజ్తా 
పండుకే పండెత్తు బంగారమెత్తంటే 
పళ్లెవరు గొనలేరు పరవతముమీద 
పళ్లెవరు గొంటారు వాడు మీతండ్రి 
వాడితల్లి అతనికి ఆనవాలు జుప్పింది 








సింతాచీలల దేపోీల కట్టుబడి క$థాగేయం 
పండ్లుకోసి బుట్టోపోసి ఇచ్చింది 
పండ్లు పట్టుకొని చిన్నయ్య కాశీడు 
టె(గిమున తూరుపుకు ఎళ్తనున్నాడు 
అడివార పెదచెరువు కోనేరు కెళ్లి 
అడివార పెదచెరువు స్తానాలు చేసె 
ఆపసుపుకుంకాలు పైడమ్మకిచ్చి 
అచ్చం * ఆరాగి దచ్చినాలేసె 

తొల్లి దున్వారాల టెంకాయగొట్టి 
పన్నెండుదారల స్నానాలుచేసి 
గంగదారల వద్ద పల్లబాదారులో 
పళ్లబాదారులో పళ్లుబెట్టీనాడు 
పదివేల కాశీలు పళ్లు గొనవచ్చి 
ఈపళ్లూ కరీదు చెప్పమన్నారు 
అప్పుడేమన్నాడు చిన్నకాశీడు 

పండుకే పండెత్తు బంగారమెత్తు 
ఆమాటలిన్నారు వారు కాశ్‌లు 
కొనలేక కాశీలు మళ్లిపోనారు 

ఆరెల్లి కాశీడికి కబురు జొప్పేరు 
అయ్యయ్యా కాన్‌డా పెద్దకాశీడా 
పన్నెండు ఏెళ్లోడు బాలు డొకడున్నాడు 
పళ్లు బాదారిలో పళ్లమ్ముతున్నాడు 
పండుకే పండెత్తు బంగారమెత్తు 
ఆమాటలిన్నాడు బాలకాశీడు 

అప్పుడే కొడుకని ఆనుకున్నాడు 
మడమెత్తుపరుగునమరి నగువునొచ్చేడు 
కొడుకుదే నిజరూపు తండి జూసీనడు 
అప్పుడేకొడుకాని అనుకున్నాడు 
అజ్బడేమన్నాడు పెద్దకాశీడు 

ఏఊరు బాలుడా ఏవాడ నీది 
దేశంబు పేరేమి చెప్పమన్నాడు 
తల్లిపేరేమని తండ్రిపేరేమని 


అహోబలం దేపళీ $య్టిబడి $థాగేయీల 
ఆమాట లిన్నాడు చిన్నకానీడు 
మయాతండ్రి కాశీడు తూరుపెళ్లీనాడు 
తూరుపుదేవళము కట్టిళ్లినాడు 
మాతల్లి సుందరమ్మ నన్ను శుంపింది 
పళ్టుబాదారిలో పళ్లమ్మమంది 
పండుకే పండెత్తు బంగారమెత్తు 
పళ్లెవరు గొనలేరు పర్వతంమీదా 
పళ్ళెవరు గొంటారు వాడు మీతండ్రాని 
మూతల్లి సుంద్రమ్మ చెప్పి పంపింది 
అప్పుడేమన్నాడు పెద్ద కాశీడు 
నాయనా నాయబ్బా నాముకుమూరాని 
తండ్రినీ కోడుకూను కౌగలించుకొని 
పదివేల కాశ్‌లకు పళ్లు బంచీనారు 
బాబురా బరేబాబు బాలచిన్నయ్య 
కష్టపడి దేవుళము నేనుగట్టాను 
ఇంతోటి దేవుళము నేనుగట్టాను 
కొడుకూను తండ్రీని కలుసుకోని 
దేవ్రుళము చుట్టూను తిరిగి చూశారు 
అప్పుడేమన్నాడు చిన్నకాన్షీడు 
బాబురా బరే బాబు తండ్రి కాశీడా 
కంబాన్ని కొరత ఉంది అయ్యకాశీడా 
ఆమాటలిన్నాడు తండ్రి కాశీడు 
జూబూరా బరేబాబు బాలచినన్నయ్య 
ఏకొరత ఉన్నాది ఎంచరా కొడక 
తండిచేతిని ఉలి తాదీసికోని 
కంబాన్ని ఆ ఉలితో గట్టిగా నాటె 
అది చెక్క నొక కప్ప జలదిలో గలసె 
ఆకప్ప కంబమని పేరు బిట్టారు 
బాబురా ఒరేబాబు అయ్యకాశీడా 
మయరి ఒక్క సాటువా మయళ్ల ఇన్నావా 
తూరుపున దువారము పెట్టినావు 


తూరుపు సూర్యకళలు దేవుడికి తగులును 
తూరుపుకి దువ్వారము ఉండరాదు తండ్రి 
పడమటికి దువ్వారము తిప్పాల తండి 
ఏమంట పలికినడు పెద్దకాశీడు 
సిమ్మదిరి దేవుళము నేను గట్టాను 
ఏరీతి తిప్పదువు నను గన్నతండ్రి 
ఎంతమాటన్నావు బాల చిన్నయ్య 
బాబురా బరే బాబు అయ్యకాశీడా 
నీచలవ అయితేను నేను దిప్పతాను 

బరే తిప్పరా నాకొడకా కళ్లజూస్తాను 
ఆమాట లిన్నాడు చిన్నకాశీడు 
దేవేంద్రనోకాలు పారటించాడు 
దయచేసి సూరుండు దరిని రదములు 
ఇచ్చె 

ఏెకావన్నెవి మంచి సక్కన్ని అశ్వాలు 
ఎంచి పూసీనాడు వల్లటశ్వాల్ని 

పసిడి తుమెదలాంటి పచ్చటశ్వాల్ని 
ఎత్తిపూసీనాడు ఎండిగొలుసులఅని 
పట్టిపూసీనాడు పైడిగొలుసులని 
ముత్యాల కొరడాలు మునియేల నంది 
గిరగిరని కొరడాలు బిరబిరని దిప్పి 
రెచ్చగొట్టశ్వాల్ని రెచ్చదోలేను 
పెలపెలనిదేవ్రుళము పెల్లగిల్లింది 
బాబురా బరేబాబు తండ్రీ కాశీడా 
నుధు గట్టిన దేవుళం మాతల్లి జూడాల 
పత్తి వలసల్లోకి పట్టుకెళతాను 
ఆమాటలిన్నాడు పెద్దకాశీడు 

ఈడు ఉంచడా దేవులాన్ని ఉగవము 
లోపలను 


చందరాయుదం కతి పట్టుకున్నాడు 


అశ్వాల్నీ బొడిసేడు అయ్యకాశీడు 





రదములోని బాలుడ్ని అందుకున్నాడు 
నువ్వు పత్తివలసల్లుంతె బతికిపోదువు 
కొడకా 

నీకు నాకిది రునము బాలచిన్నయ్యాని 
కండించి కొడుకుని నడిమికె నరి3 
కొడుకు పేగులు దీసి జన్నిదము ఏసె 
కొడుకు జంపుకున్న తండివంటారని 
తన కత్తితో తాను పొడుసుకున్నాడు 
అట్టికన్నులజూసి నీలయెన్నుండు 
అవుదువోయి కాశీడా అవునంతవాడా 
ఎంతపనిజీశావు అయ్యకాశీడా 

నీకు వైకుంటవిద్దునని ఆనుకున్నాను 
అమాటలిన్నాడు బాలకాశీడు 
వైకుంటము నాకొద్దు వరము నాకొద్దు 
నీపక్కసోటి య్యి నీలయెన్నుండా 
దరవాజ ఎనకాల స్తానమిచ్చేను 
తండ్రీని కొడుకూను పెనపేగులేసుకొని 
గుడిదరవాజ కెనక నున్నారు 

అప్పన్న పంచన అమరియున్నారు 
అప్పుడేయన్నారు బాలకాశీలు 

చిన్నీరి పెద్దీరి ఓరి మామల్లన్న 

మన పాపములు తగిలి మన దోసములు 
తగిలి 

తండ్రీని కొడుకూను ఆయికంబయ్యారు 
సెమ్మాదిరప్పన్న మాదొడ్డదేముడు 
నెక్కాకాడికి మనకు జీతమిచ్చాడు 
కాశీడు ఉండేటి బసలకెలదామని 
అపుడు కాశీడు ఉండేటి బసలకెళ్లారు 
సుత్తితో తాళాలు ఈడదీసేరు 

నోపట దరబార నోవిల్లకెళ్టారు 

దనము కన్నులజాసి బాలకాశీలు 


కలబొంగి పోనారు బాలకాశీలు 
ఈదనము ఆదనము దోసికున్నారు 
పెద్ద పెద్ద గుమ్ముడీ మూటలే గట్టారూ 
ఒక్కడికి ఒక్కడూ పట్టెత్తుకున్నారు 
కొండదిగి వారు వస్తనున్నారు 
వారిలోనే వారు మాటలాడేరు 
ఈదనము పట్టుకొని మన ఇల్లకె లితేను 
తరము తరములదాకా బతికి పోతాము 
కాపోడిలచ్చిమి మనకుండబోదు 
నాగళ్లు చెక్కొద్దు నక్కు లెయ్యొద్దు 
కాపోడి కల్గాల కొడ్డుకెళ్ళూద్దు 

కాపోడి నచ్చిమి మన కుండబోదు 
అపుడు బుగబుగనితాళాలుదిమిదిమని 
యద్దెలు 

పంచమ్మనాదాలు పాటలే పాడేరు 
ఇల కాంచుదేవిలాన్నిమిడివున్న తండ్రి 
కాశీల మాటలు ఆలకించాడు 

కానీరా కాశీలు కానియ్యమన్నాడు 
నెక్కాకాడికి మీకు జీత మిచ్చాను 
మిక్కుపోయి మీరు మిగులనాడేరు 
నాగటను దున్నాల నవరుసులు పండాల 
అన్ని శివజంతువులకి ఆరమేయాల 
నాగళ్లు చెక్క్ళాల నక్కులె య్యాల 
కంసాలి నేపోతే కత జరుగబోదాని 
మాయదొంగల బన్నె మయమాదముడునోమి 
దొంగలా మరిధగ్గర పొంచి ఉన్నారు 
కొండదిగి కాశీలు వస్తనున్నారు 


దొంగలమగరి వద్దకు ఆరొచ్చినారు 
ముందొచ్చినోడిని ఒకదెబ్బగొట్టేరు 
నెత్తిమీద మూట నేలపై పారేసి 

కల్లిబిలయినారు కంసాలి బలము 





౨ింహోాబీలఅ దేహాఅ $య్టబడి $థాగేయీల 
కొండదిగి వారు పారొచ్చినారు 
అప్పుడు కడనుంచి కొడిదాకా 
గంగదారలదాకా 

గంగదారలదాకా టోచేసినారు 
అప్పుడేమన్నారు వారు కాశీలు 
ఆలుబిడ్డల్నిడిచి అన్నదమ్ముల్నిడిచి 
ఆరునెల్లయింది ఈకొండకొచ్చి 

ఇల్లు ఇడిచీనాము ఇల్లాల్నిడిచి 
ఆరునెల్లయింది ఈకొండ కొచ్చి 
జీతాలు నేవయ్య బత్తాలు లేవు 
కష్టపడిన డబ్బు దొంగలపాల్దెంది 
మనము ఇంటికి ఎల్లి ఏమి తింటాము 
మనము ఇంటికాడ ఏమి జప్పుదుము 
ఏమి పట్టుకొని ఇల్లకెళ్తామని 

ఎవరి ఉల్లతోనే వారు పొట్టచీరి 
కొండమీద పాణాలు విడుతుమన్నారు 
కొండమీదను మనము చెల్లిపోదాము 
ఇల కాంచుదేవిలాన్నిమిడియున్న తండ్రి 
కాశీలు ఆడేటి మాటలిన్నాడు 

కంాల్లే లేకపోతే కత జరుగబోదు 
నాగల్లే చెక్కాల నక్కులె య్యాల 
నాగళ్లేపూసి నలగదున్నాల 
నాగటారునగాని శ "రుసులు పండు 
అన్ని శివజంతువులకు ఆరమేయాల 
కంసాల్లే లేపోతే కత జరుగబోదు 

శె ౧కుసెక్కారాల దాశావతారుడు 
మయనిసిరూపైనాడు మాదవాసోమి 
బత్తులుండేచోట కొచ్చేనాఏల 
అవ్రుదురోయి కాశీలు అవునంతవారు 


చెపుతాను కాశీలు చెవులాలకించండి 
చెడుబుద్దులెవ్వరో మీకు చెప్పారు 


పేనాము ఉంటేని బలుసాకు తిందురు 
సచ్చిపోయి మనము ఏమి సాదిస్తాము 
ఈ దనము ఎవ్వరిది ఈబలము ఎవరిది 
దనమూను బలమును కావిడీ కొమ్ములు 
మీరు దనముకోసం పానమెడతారా 
కొండమీదను డబ్బు కొండ మీదున్నాది 
పేనాలు మీరేమి విడిచిపెట్టాడ్డు 
అప్పుడేమన్నాడు నీలయెన్నుండు 
ఊరికొక నాయుడ్ని పెలిపించినాడు 
నాగల్టు చెక్కాల నక్కులె య్యాల 
నాగల్లతో బూమి నలగదున్నాల 
కాపోళ్లకల్లాల వార కెళ్లండి 
బత్తులకు ఆవరము లిచ్చెనాసోమి 
ఊరి కొక బత్తుడిని పంచేసినాడు 
అందరిని పంచగా బక్కడున్నాడు 
అందులో కాశీడు మిగిలిపోనాడు 
అప్పుడేమన్నాడు నీలయెన్నుండు 
అవుదువోయి కాశీడా అవ్చునంతవాడ 
కొండమీదను నువ్వు ఉండిపోవాల 
సిమ్మాచలం చూసుకొని నువ్వుఉండాల 
రాయి బోయినసోట రాయిపెట్టాల 
ముక్కబోయినకాడ ముక్కలెట్టాల 
దేవుళము చూసుకొని నువ్వుండిపోవాల 
చెప్పినట్లు చెప్పి చేతిలో చెయ్యేసి 
మాయయ్య్యిపోనాడు మాదవాసోమి 
ఇలకంచుదేవిలాన్నిమిడికున్నాడు 
అడివారా పర్వతా లానుకున్నాడు 


ఇక్కడికి దేవులము ఇంతయితేసాలు 





సేరు పయినాడు 
మునుపళ్లు 
నలరాయిలు 
నిలవంటి కాశిలో 
పాతోడ్ని కంబాలు 
శరియరమయము 
అన్నిసమనాదుండు 
ఇశమన్న 
అంకించినాడు 
చిలికేరు పడ్డాయి 
అష్టగిరి పాలకులు 
నాటంగ జొసినడు 
రుచ్చాలు 

దుప్ప కలముల రాత 
ఇడ్టుమొతారాలు 
ఉఓరాథ్రుతారం 
పారావారాలాట 
ఓీలాన్నే 

పాల తెరల్లో 
కలగాసి 
తెలవాయికున్నాడు 
ఇలకంచు దేవిలాన్ని మిడివున్న తండ్రి 


పినగాడి, పెదగాడి 


పెడతోవ 

వవగుంటడి వారము 
మద్దీలు 

ఉత్రాస్‌ 

కమలాసి 
బాగోతముల 
సానిమేలం 

గరిడీలకు 


రధము తిరుగుల 
జూరు గుండాల 


అంహాబీలల దేపోోం కట్టుబడి క$ఖాగేయుఅ 
కొన్ని పదాలకు అరాలు 


చేరుకున్నాడు 

ముందుపళ్ళ్లు 

నల్లరాళ్లు 

నిలబడడానికి తగిన లోతుగల నీటిలో 
మట్టిలో కూరుకుపోయిన స్తంభాలు 
శరీరము 

అన్న అయిన విశ్వనాధుడు 

అన్న అయిన విశ్వనాధుడు 

ఎత్తాడు 

బొమ్మలు బయట పడ్డాయి 
అష్టదిక్పాలకులు 

స్పష్టంగా చూశాడు 

వృక్షాలు 

విష్ణువు అవతారం 

వరాహావతారం 

పావురాల ఆట 

దూలం మీద 

తెల్లని దోమ తెరలో 

కలగని 

మేలుకొని ఉన్నాడు 

భూమిలోని కంచు దేవాలయంలో 
ఉన్న విష్ణువు 

ఇవి రెండు సింహాచలం దగ్గర ఉన్న 
ఊర్లు 

అడ్డదారి 

వేపగుంట, అడివివరం అనే ఊర్లు 
మద్ది చెట్లు 

ఉత్రాసి చెట్లు 

కమలాపళ్ల చెట్లు 

భాగవతాలు ఆడడానికి 

భోగంవారు ఆడడానికి 

సేవగరిడి అనే జానపద కళ 
ప్రదర్శించడానికి 

రధం తిరగడానికి 

పొడవుగా ఉండాలి 


ంహోచీలం దేపోల కట్టుబడి 5థాగయీల 
నీనాయ మనుసులను 


డోలాయి పున్నము 


పరస 
రాగి దచ్చినా లెయ్యమను 


తొల్లి దువ్వారాల 
భా 

గాతలు 

కుంద 


ఇగ్గునేసుడు 
అనుమంతురాయుడు 
పావంచాలు 
దోనూలు 
అంత్రాన్ని 
సుక్కొకటి పడిగట్టి 
సుక్కురుండు 
చనవగునములు 
కావ్రదనములు 
యూరతన 
సుబకంబు 
పునయాదులు 
సెలుకు 
ఆరమన్నాడు 
ఆగల సంతోషించి 
కల్గేల మండపం 
కొలువు లెట్టుకొని 
కపళ్లబాదారు 
కోరత్ర 

సూర్య కళలు 
దయవారము 
వెకావన్నెవి 
పొాటనాడు 

వనారా ముం 


నీకు సహాయుంగా దేవాలయుం 
కట్టేవారిని 

శోల్లపున్నవి, ఏఫ్రల్‌ నెలలో 
సఅంహాచలంలో జరిగే జూతరను 
డోలయాడ్ర అంటారు 

జాతర 

రాగి నాణాన్ని దక్షిణగా వెయ్యమని 
చెప్పు 

మొదటి ద్వారం దగ్గర 

పునాదులు 

స్టంభిం కట్టడానికి ఉపయోగించే పెద్ద 
రాయి 

విఘ్నేశ్వరుడు 

ఆంజనేయుడు 

మెట్లు 

చిన్న కాలువ 

ఆకాశంలో 

నక్షత్రం చూసి 

శుక్రుడు 

నవగహాలు 

కాపువారు 

ముహూర్తం 

శంకుస్థాపన 

పునాదులు 

బొమ్మ 

ఆహారమన్నాడు 

చాల సంతోషించి 

కళ్యాణమండపం 

కొలిమి పెట్టి 

కుళ్లబజారు 

దోషం 

సూర్య కిరణాలు 

ద్వారం 

ఒకే రంగు కలవి 

కట్టాడు 


పాణం 


బాలా లావాలా 


ఫింహోబీల క్షేత్రం - శిష్ట సాహిత్యం 
సింహాచల క్షతం - శిష్ట సాహిత్యం 


సింహాచల కేత్రం పురాతనమైంది, ప్రసిద్ధమైంది కావడంవల్ల ఎంతోమంది కవులు ఈ కఇ్షేత్ర 
మాహాత్య్యాన్ని వివరిస్తూ అనేక రచనలు చేశారు. వీటిలో ఒక స్టల పురాణం, కొన్ని వచనాలు, 
రెండు కావ్యాలు, అయిదు శతకాలుమాత్రమే గాకుండా ఒక దండకం, అయిదు అష్టకాలు 
గూడా ఉన్నాయి. 

స్థల పురాణం * శిష్ట సాహిత్యంలో సింహాచల మాహాత్మ్యాన్ని వివరిస్తున్న వాటిలో మొదటిది ఈ 
స్టలపురాణం. ఇది స్కాంద పురాణంలో జగన్నాద క్షేత్ర మాహాత్మ్యం తర్వాత32 అధ్యాయాల్లో 
చెప్పబడింది. ఇందులో ఉన్న కథ క్లుప్తంగా ఇది - 


శ్రీ మహావిష్ణువు తన ద్వారపాలకులైన జయవిజయులను, సనకసనందులనే మునులను 
లోపలకు రానివ్వకుండా నిరోధించినందుకు రాక్షసులుగా పుట్టమని శపిస్తాడు. విష్ణువు 

శాపం ప్రకారం జయవిజయులు హీరణ్యాక్ష హీరణ్యకశ్యపులుగా జన్మించి ముల్లోకాలను 
ముప్పుతిప్పలు పెడుతుంటారు. హీరణ్యాక్షకుడు భూమిని ఎత్తుకొని వెళ్తూ ఉంటె విష్ణువు 
వరాహావతారాన్ని ధరించి హీరణ్యాక్షకుణ్మి వధించి భూమిని రక్షిస్తాడు. తన సోదరుని 
చంపినందుకు హీరణ్యకశ్యపుడు విష్ణువు మీద పగ సాధించాలని బ్రహ్మను గురించి తపస్సు చేసి 
వరాన్ని పొంది అసాధారణ బలసంపన్నుడై దేవతలను మునులను హింసిస్తూ ఉంటాడు. 

హిరణ్యకశ్యపుని బారినుండి వీరిని రక్షించడం కోసం విష్ణువు సుముఖుడనే తన సేవకుఖ్ణి 
హిరణ్యకశ్యపుని కుమారుడైన ప్రవ్లాదుడుగా జన్మింపజేస్తాడు. ప్రహ్లాదుడు పుట్టినప్పటినుండి 
విష్ణుభక్తి కలిగి ఉంటాడు. హిరణ్యకశ్యపుడు ్రవ్లాదుని విష్ణుభక్తిని మాన్చించాలని నయానా 
భయానా చెప్పి విఫలుడై చివరకు అతళ్లి చంపించడానికి ఏనుగులతో తొక్కించడం, విషనాగులతో 
కరిపించడం మొదలైన పనులు చేస్తాడు. విష్ణువు ప్రభావంచేత ్రవ్లాదుడు ఎలాంటి ఆపద 
లేకుండా క్షేమంగా ఉంటాడు హీరణ్యకశ్యపుడు చివరి ప్రయత్నంగా ్రవ్లాదుని సము[ద్రంలో 
త్రోసి అతనిమీద పెద్ద పర్వతాన్ని పెట్టమని తన సేవకులకు చెబుతాడు. సేవకులు ప్రవ్లాదుని 

సింహాచలం కొండమీడనుండి త్రోసి అతనిమీద ఆ కొండను పడవేయాలని ప్రయత్నిస్తూ 
ఉంటారు. ఈలోగా విష్ణువు సముద్రంలోకి దూకి ప్రవ్లాదుణ్లి సముద్రంలోనుండి ఎత్తుకొని 
వచ్చి రక్షిస్తాడు. ఆ విధంగా బ్రతికి బైట పడిన కుమారుని చూవి హరణ్యక శ్యపుడు కోపంతో 
నీ హఠి ఎక్కడున్నాడో చూపించు అని దగ్గరలో ఉన్న స్తంభాన్ని బద్దలు కొడతాడు 

స్తంభంలోనుండి నరసీంహస్వామి ఉద్భవించి హిరణ్యకశ్యపుని వధిస్తాడు ఆ తర్వాత 
విష్ణువు ప్రహ్లాదుని కోర్కెననుసరించి వరాహ నరసింహ రూపంలో సింహాద్రిమీద వెలుస్తాడు 


కొంతకాలం తర్వాత '్రహ్షాదుడు వరాహనర సింహమూర్తికి ఆలయాన్ని నిర్మిస్తాడు. 


87 


సింహాపీల క్షేత్రం - శిష్ట హేహిత్యిం 
కృతయుగాంతంలో ఆ దివాలయం పూజాపునస్కారాలు లేకుండా శిధిలమై చివరికి 
వరాహానరసింహమూర్తి విగ్రహం కూడా మట్టితో కప్పివేయబడుతుంది. త్రేతాయుగం 
ప్రారంభంలో పురూరవుడనే రాజు తన భార్య ఊర్వశితో కలిసి సింహా(ద్రిమీద ఆకాశయానం 
వేస్తున్నప్పుడు వారి రధం ఆగిపోతుంది. పురూరవుడు రధంమీదనుండి కొండమీదికి దిగి 
మట్టితో కప్పబడిన స్వామి వారి విగ్రహాన్ని చూసి, మట్టిని తొలగిస్తూ ఉంటాడు. అప్పుడు 
ఆకాశవాణి విగ్రహం చూట్టూ ఉన్న మట్టిని తొలగించవద్దని, మట్టిని తొలగించినంతమేర 
విగ్రహానికి చందనం పూత పూయమని చెబుతుంది. అంతేగాకుండా ఆ వి([గ్రవోన్ని చందనం 
పూసిన రూపంతోనే పూజించాలని, సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసంలో మూడవ రోజు 
మాత్రం చందనం పూతను తొలగించి నిజరూప దర్శనం చేయాలని గూడా ఆకాశవాణి 
చెబుతుంది. పురూరవుడు ఆకాశవాణి చెప్పినట్లుగా స్వామివారి విగ్రహానికి చందనం పూత 
పూస్తాడు. తర్వాత అతడే వి(గ్రహానికి దేవాలయాన్నిగూడా కట్టిస్తాడు. అప్పటినుండి ఆ 
దేవాలయం ప్రసిద్దిలోకి వచ్చింది. ఇది సింవోచల క్షేత్రంయొక్క స్టలపురాణంలోని కధ. 


వచనాలు: కృష్ణమాచార్యులు '“సింహగిరి వచనాలు” అనే పేరుతో సింహాచలంలో వెలసిన శ్రీ; 
వరాహాలక్ష్మీనృసింహ స్వామిని ఉద్దేశించి నాలుగు లక్షలకు పైగా వచనాలను రచించాడు. 
అయితే వీటిలో నూటికి 90 శాతం వరకు లభించలేదు. ఆచార్య ఎమ్‌. కులశేఖరరావుగారు 
60 వచనాలను సేకరించి పరిష్కరించారు. ప్రస్తుతం లభించిన వచనాలను విషయవైవిధథ్యాన్ని 
బట్టి ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు అవి 1. నామ సంకీర్తన వచనాలు, 2. పౌరాణిక 
వచనాలు, 3౩. థార్మిక వచనాలు, 4. కధావచనాల్లు 5. జీవిత వచనాలు, ర5. సంప్రదాయ 
వచనాలు. ఈ వచనాలన్నీ “దేవా?” అనే సంబోధనంతో ప్రారంభమై విష్ణు నామ సంకీ ర్తనంగాని, 
పూర్వ భాగవత కధాకధనం గాని వచన వస్తువుగా ఉంటూ చివరకు నమస్కారంతో ముగుస్తాయి. 


ఉదాహరణగా కొన్ని వచనాలు : 1.*దేవా ! ఇంద్రాది దేవతలు నూజును, 
హిరణ్యగర్భులిన్నూటును, కాశ్మీర గిరులు మున్నూజును, తిలదాంచన గిరులు నిన్నూజును, 
పతివ్రతలు వేనూట్టును, అగ్రహారంబు లాఅునూట్లును, (స్త్రీమూర్తు లేడునూజ్లును, కపీల 
ధేనువులు వేయిని, కాలచ(క్రంబు లక్షయును, తులాపురుషంబులు కోటియును, 
కన్యకాదానంబులుపదికోట్టును, నివియన్నియు గూడిన మీ దివ్యనామ సంకీ ర్తన వినినందులకు 
వేయిలో నొక్క భాగంబునకు సరిగావు. ఈ సంకీర్తన ఫలంబెవరు న్రాసీర్కి యెవరు చదివిరి 
యెవరు వినిరి వారి కాయురారోగ్రైశ్వర్యంబులు కృపవేతువు. అటుమీదట వైకుంఠంబు 
కృపవేతువు మాయతి రామానుజముని వరము దాతారు. అనాధపతీ, స్వామీ, సింహగిరి 
నరహర్కీ నమోనమో దయానిధి ! (సింహగిరి వచనములు, సింహాచలం దేవస్తానం). 





1 ఉత్తిరాంధ్ర కేత్రమహాత్య సాహిత్యం - అనుశీలనం, 
వా స హైన్‌ ఉం ససాద్‌ పుట 165 


రాలా తలాలాలాలాలాలాలాలాలాలాలాాా 


ఏంహోచీల శ్షేత్రీం - శిష్ట సాహిత్యం 

2.దేవా, శ్రీమన్నారాయణా, పరబ్రహ్మ స్వరూపా, అఖిలాండకోటి బ్రహ్మండ నాయకా, 
వేదవేదాంత వేద్యా, పురాణ పురుషోత్తమా, పురందర వద్యా, కపట నాటక సూత్రధారీ, 
మాయా వినోదా, అగణిత మహిమావతారా, లోకపావనా, మైథిలీ సమేతా, ఆనందా, 
జయజయ ,శ్రీరాఘవేశ్వరా, మాయతిరామానుజా, సింహగిరి నరహరీ, నమోనమోదయానిధీ 
! (సింహగిరి వచనములు, సింహాచల దేవస్థానం) 


కృష్ణమాచార్యుల వచనాలను అనుసరించి తాళ్లపాక పెదతిరుమలాచార్యులు శ్రీ, వేంక టేశ్వళ 
వచనాలను రచించారు. వేంకటేశ్వర వచనాలమీద సీంహగిరి వచనాల ప్రభావం ఎంతైనా ఉంది. 
కృష్ణమాచార్యుల పై రెండవ వచనాన్ననుసరించి పెదతిరుమాలాచార్యులు ఇలా రచించాడు. 


“శ్రీ జనార్దనా, (శ్రీ, భూర్జానీలాసమేతా, శంఖచక్రగధా ఖడ్గ శార్జాయుధధరా, (శ్రీ, కౌస్తుభ 
మణి, శ్రీ, వత్సశోభిత వక్షా, పీతాంబరధరా, మణికి రట మకరకుండలాభరణా, వైజయంతీ 
వనమాలాభరణా, పుండరీకాక్షా, అనేక బాహుదండశీరః , పాణి పాదోరుజం మఘూవయవా, 
అనురక్షకా, జగన్నివాసా, జయజయ నీకుననంత నమస్కారంబులు సేసెద, అవధారు, (శ్రీ 
వెంకటేశ్వరా (శ్రీ, వేంకటేశ్వర వచనములు) 


కావ్యాలు: ప్టల వురాణ ౦లోని కధ ననుసరించి కూచిమంచి తిమ్మకవి సింహాచల మాహాత్మ్యం 
అనే కావ్యాన్ని. కట్టమూరి కామేశ్వర కవి లక్ష్మీనరసింహ చరిత్ర అనే కావ్యాన్ని రచించారు. 
వీటిలో కామేశ్వర కవి కావ్యం లభించలేదు. 


సింహాచల మహాత్మ్యం : కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు 
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పీరాపురం జమీందారుల ఆస్థానంలో ఉన్నాడు. సింహాచల 
మాహాత్మ్య కావ్యాన్ని ఇతడు అయిదు ఆశ్వాసాలుగా 931 పద్యాల్లో రచించాడు. 


సింహాచల మాహాత్మ్య కావ్యం క్షేత్ర మాహాత్మ గగ్రందం. అందువల్ల ఇందులో క్షేత్ర వర్ణన, దైవ 
వర్ణన, తీర్హ వర్ణన, ప్రకృతి వర్ణనలు మొదలైనవి ఎక్కువగా ఉన్నాయి. 


సింహాచల క్షేత్ర మాహాత్మ్యాన్ని గురించి జైమినీ మహర్షి శౌనకాది బుషులకు చెప్పేనట్ట్లుగా కవి 
ప్రధ మాశ్వాసంలో ఇలా వివరించాడు. 


““మజియును సింహాది మహిమ వర్ణించెద 
వినువారి కెంతయు విసయముగ 
మదిబుట్టయగ్గిరి మాహాత్యమంతయు 
నెన్నిక గావింప నెన్న దోపు 


సకల ధర్మంబులు ప్రకటంబుగా నందు 


తపనే ప్రార పలైమ్తనాట్రమాత స్తవ దరు 


ింటోబీల క్షేత్రం - శిష్ట సాహిత్యీం 
దినదినంబును (బవర్రించుచుండ 
నవిరళముగ మహేందాది శై లములనే 
కమ్ములు ధరణిపై గలుగు గాని 
యెవ్వియును సింహగిరితోడ నీడురావు 
గంగ మొదలగు నదులు చక్కగ (ప్రవాహ 
రూపమున నందు [బవహించు నేపు మీర 
మునుగు వారల నెపుడు బావనుల జోయ (1-21) 


సింహాచలంలో పుట్టిన మానవులకు మళ్లీ జన్మ ఉండదని, ముక్తికి హేతువైన మానవ జన్మ 
ఎత్తిసింహాదద్రికి వెళ్లనివారు దైవవంచితులవుతారని అంధువల్ల మానవునిగా పుట్టిన ప్రతివాడు 
తప్పనిసరిగా సింహాచలేశుని దర్శించాలని (1 -117.118) చెబుతూ - 


కావ్చన నెల్లవిధంబుల 

రైవల్య పదంబు గోరు ఘనుడెక్కడికిన్‌ 

బోవక సింహాచలమున 

పావనమతి నుండవలయు (్రతివాసరమునన్‌ (1.120) 


అని సింహాచల మహిమాతిశయాన్ని కవి వివరించాడు. 


సింహాచలం కొండ సీంహం ఆకారంలో ఉండడంవల్ల దానికి ఆ పేరు వచ్చినట్ట్లు జైమిని 
శౌనకాది బుషులకు చెప్పినట్టుగా ఇందులో చెప్పబడింది. 


కం. సింహాకారంబున నర 

సింహాధిష్టితమునై వసించు నగేంద్రం 

బంహస్ఫంహారకమది 

సింహాద్రి యనంగ బరగు శివకరమగుచున్‌ (1.78) 
ప్రతి పుణ్యక్షేత్రంలోను పవిత్ర ప్రవాహాలుంటాయి. వీటిని తీర్చాలు అంటారు. తిరుపతిలో 
పాపనాశనం, (శ్రీశైలంలో పాతాళ గంగ మొదలైనవి పవిత్ర తీర్చాలు. అలాగే సింహాచలంలో 
గూడా “గంగధారు పవిత్ర తీర్దం. ఇది సింహాచలంలో స్వామికి పశ్చిమాభిముఖంగా ఉంది. 
గంగధార మహిమను కవి సింహాచల మాహాత్మ్యం కావ్యంలో ఇలా వివరించాడు. 
పశ్చిమ దిక్కున ఉన్న గంగ ధారలో మునిగ పశ్చిమ దిక్కున ఉండే నరహరిని దర్శిస్తే పాపాలన్నీ 
నశిసాయి. 


మాఘమాసంలో వేకువజామున గంగధారలో స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం 
కలుగుతుంది. 


చాలా 70 [లా 


జఅహాబీల క్షేతం - శిష్ట సాహిత్యం 
తే. గీ. మకరమున రవి వశియింప మాఘమాస 
మున [బయాగంబు లోపల మునిగినట్టి 
ఫలము సిద్దించు నరుడు ప్రభాత వేళ 
మోదమున గంగధారలో మునిగెనేని (1.104) 


గంగధారలో స్నానం చేస్తే ఘోరమైన పాపాలు, క్షయ, కుష్టు మొదలైన రోగాలు నశించడమే 
గాకుండా కోరిన కోరికలన్నీ సిద్దిస్తాయి(1.104) 


కూచిమంచి తిమ్మకవి స్టల పురాణ ౦లోని కధకు ఎలాంటి మార్పులు చేయకుండా సింహాచల 
మహాత్మ కావ్యాన్ని రచించాడు. ఇది క్షేత్ర మాహాత్మ గ్రందం కావడం వల్ల ఇందులో విష్ణు 
మూర్తి మహీమలు ఎక్కువగా వర్ణింపబడ్డాయి. ఈ వర్ణనల వల్ల కధ మందంగా సాగుతుంది. 


లక్ష్మీనరసింహ చరిత్ర: సింహాచల స్టల పురాణంలోని కధను ఆధారంగా చేసుకొని కట్టమూరి 
కామేశ్వర కవి లక్ష్మీనరసింహ చరిత్ర అనే కావ్యాన్ని రచించాడు. ఇతను 19వ శతాబ్దానికి 
చెందినవాడు. ఇందులో విష్ణువు నరసింహావతారమెత్తి హీరణ్యకశ్యపుని చంపినతర్వాత వరాహ 
నరసింహుని రూపంలో సింహాద్రిమీద వెలవడం, ప్రహ్లాదుడు ఆ మూర్తిని సేవించడం వరకు 
ఉన్న కధ మాత్రమే వివరింప బడింది. ఊర్వశీ పురూరవుల వృత్తాంతం ఈ కావ్యంలో 
చెప్పబడలేదు. 


శతకాలు: సింహాచల క్షేత్రం మీద గోగులపాటి కూర్మనాద కవి సింహా ద్రినారసింహ శతకాన్ని, 
మండపాక ఫార్వతీశ్వర శాస్త్రి వరాహ నారసింహ శతకాన్ని, మూలాపేరన్న శాస్త్రీ (శ్రీ 
వరాహ నారసింహ శతకాన్ని. మానాప్రగడ శేషశాయి (శ్రీ చందనం అనే శతకాన్ని, మదినె 
సుభ ద్రయ్యమ్మ సింహాచలాధీశ్వర శతకాన్ని రచించారు. వీటిలో మదినె సుభ ద్రయ్యమ్మగారి 
సింహాచలాధీశ్వర శతకం లభించడం లేదు. 


సింహ్మాది నారసింహ శతకం : ఈ శతకాన్ని గోగులపాటి కూర్మనాధ కవి రచించాడు. ఇతడు 
అరువేల నియోగి బ్రాహ్మణుడు. ఇతని తల్లిదండ్రులు గౌరమాంబ, బుచ్చెన్నలు. ఇతడునేటి 
విజయనగరం జిల్లాలోని రావుతీర్చ గగ్రావు నివాసులైన పెద్దింటి సపత్కువూర, 
వేంకటాచార్యులవారి శిష్యుడు. ఇతడు విజయనగర సంస్టాన దేవస్థాన శాఖలో ఉద్యోగం 
చేస్తూ రామతీర్దం, పద్మనాభం, సింహాచలం, (శ్రీకూర్మం మొదలైన చోట్ల ఉన్నాడు. ఈ శతకం 
రాయడానికి గల కారణం సింహాచల దేవస్తానంవారు ప్రచురించిన ఈ శతక పీఠికలో ఇలా 
ఉంది. 


క్రీ.శ. 1753 వ సంవత్సరంలో దక్కన్‌ సుబే దారైన సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారు ప్రాంతాన్ని 


2 1౧6 510040%2412% ] 86౧౫౧16 0% 80౧64'20%.౧-56 
పాతక లతతముపాతత తన్న. ్తుక తతా తతత పనై 


పంహోబీల క్షేతీం - శిష్ట సేహిత్యీం 
ఫ్రెంచి దొర బుస్సీకి కౌలుకిచ్చాడు. బుస్సీ మచిలీపట్నంలోని మారిసన్‌ అనే అతన్ని 
రాజమహేంద్రవరం, శ్రీకాకుళం సర్కారులను స్వాధీనంచేసుకోవడానికి పంపించాడు 
శ్రీకాకుళం పొజుదారు జాఫరళ్లీఖానుకు ఇది ఇష్టంలేదు. అదువల్ల అతడు విజయనగర 
సంస్టానాధిపతి అంయిన విజయ రావు గజపతితో సంధి చేసుకొని మూారిసన్‌ను 
ఎదిరించాలనుకుంటాడు. మారిసన్‌ ఈ విషయాన్ని గ్రహించి, విజయరామ గజపతితో తానే 
ముందుగా సంధి వేసుకుంటాడు. ఈ విషయాన్ని గ్రహించి జాఫరళ్లీ శ్రీకాకుళంనుండి 
పారిపోతాడు కాని అతడు విజయరామగజపతి మీద (ఫ్రెంచివారి మీద పగ సాధించాలని 
అప్పటికే ఫ్రెంచివారితో యుద్దం చేస్తున్న నాగపురా ధీశ్వరుడైన రఘోజే భాంస్లే అనే మహారాష్ట్ర 
నాయకుని వద్దకు వెళ్తూ మార్గమధ్యంలో రఘోజీ కుమారుణ్ణి కలుసుకొని అతణ్జి బ్రతిమాలి 
సైన్యంతో కొండలమీదుగా (శ్రీ,కాకుళం సర్కారుకు రమ్మంటాడు. ఆ దళంలో మవాోరా ్ట్రులు, 
తురకలు ఉన్నారు మహారాష్త్రులు ఊర్లను దొచుకుంటూ వస్తూ ఉంటే, తురకలు 
దేవాలయాలను పడగొట్టుతూ సీంహాచలానికి వస్తారు. 


ఈ విషయాన్ని తెలుసుకొని దేవస్టాన ఉద్యోగులూ, భక్తులూ అయిన ఆదుర్తి హరిహర దాసు, 
గోగులపాటి కూర్మనాధుడు అనే ఇద్దరు స్నానం చేసి దేవాలయం గర్భగుడిలో ప్రవేశించి 
తలుపులు మూసుకొని కూర్మనాధుడు ఆశువుగా ఈ శతకాన్ని చెబుతూ ఉంటే హరిహర 
దాసు గంటంతో తాటాకు మీద రాశాడు. శతకం మొదట ధూషణ తిరస్కారాలతో 
ప్రారంభమై తర్వాత క్షమార్ప్చణలతో, ప్రార్ధనలతో ముగుస్తుంది. తురకదండు కొండపైకి 
వచ్చి గుడిని పొడుచేస్తూ గర్భగుడి దగ్గరకు వచ్చేటప్పటికి కంచు తుమ్మెదలుద్భవించి 
తురకదండును తరిమి కొట్టి చంపుతూ విశాఖపట్నం సమీపంలో ఉన్న గిరిబిలం దగ్గర 
అంతర్జానమయ్యాయి. 
ఈ విషయం శతకంలోని ఈ పద్యంవల్ల తెలుస్తూంది - 
గ్‌ అరుల పరిమార్చి వైశాఖపుర సమీప 

గిరి బిలంబున డాగె బంభరము లెల్ల 

అది మొదలు తుమ్మెదల మెట్టయండ్రు దాని 

వైరి హర రంహ సెంహాది నారసింహ. 
సేంచోద్రి నారసింహ శతకంలో 1 01 పద్యాలున్నాయి. ఈ పద్యాలు '“వైరి హరరంహ సింహాద్రి 
నవస అనేమకుటంతో ఉన్నాయి. సింహాచలానికి శత్రువుల వల్ల ముప్పు కలుగబోతున్న 


వీ 


యాంంల ఈ శతకం రాయబడడంచేత ఇందులోని పద్యాలు భయోద్వేగ, భావోద్వేగ, 


శ్వ 


భ్క్యుద్వేగంతో కూడుకొని గొప్పు కవితాధారను కలిగి ఉన్నాయి. 


క న 


పింటోచీల క్షేఆం - శిష్ట సాహిత్యం 
తురకల ధాటికి ప్రజలు పడ్డ కష్టాలను కవి ఇలా వివరించాడు - 


కృ, యవనేశు ధాటికిన్‌ హడలి సర్వస్మమ్ము 


విడిచి మందిరములు వెడలువారు 
వెడలియుదలదాచవెరవేమి గానక 
నడవుల నిడుమల బడెడు వారు 
బడియు నెచ్చట కూడు బట్ట గానక తమ 
శిశువులతో వెతజెందువారు 
జంది డెందము గుందగాందిశీక తనఖి 
మానార్హుల్టె ఖేదమూను వారు 
నైరి యొక్కొక్క భార్యతో నవని ప్రజలు 
అష్టమహిషులపై పదియారువేల 
సతులతో నీవు వలస కెచ్చటి కరిగెదు 
వైరి హరరంహ సెంహాది నారసింహ (11న పద్యం) 
ఒక్కొక్క భార్యను కలిగిన గృహస్టుడే ఇన్ని కష్టాలు పడుతుంటె అష్టమహిషులు ఆపై పదహారు 
వేల భార్యలతో నీవు ఎక్కడికి పోగలవు అని కవి దేవుణ్ణి అధికేపించాడు. 


ఓ, మామొఖాసాకు గామంబు లిమ్మనలేదు 


కొంపలు కాల్పింపకూడదంటి 
గరిహయాదుల మేము గాంక్షింపగా లేదు 
గోవధ మాన్పించి ప్రోవుమంటి 
మాకు మిమ్ములను సామాజ్య మిమ్మన లేదు 
జనులను దోపింప జనదంటి 
స్వామి మా కొరకేమి కామింపగా లేదు 
తితిలోన ప్రజల రక్షింప మంటి 
జెలగి నీ పదసేవలు సేయు మాకు 
వేరె కోరిక లేటికి వెన్షగలుగ 
నహహనేతికి నేటికి నంగలార్చ 
వైరి హరహరరంహ సింహాది నారసింహ (54వ పద్యయి 
ఈపద్యంలో కవి తనకోసం తానేమి కోరడం లేదని, దుర్మార్గులనుండి ప్రజలను రక్షింపుమని 
మాత్రమే కోరుతున్నానని, నీ పాదసేవ చేసే మాకు వేరే కోరికలు కలగవని వెన్న ఉండగా 


నెయ్యి కోసం ఎవరు వెదుకుతారని చెప్పాడు. 


ంహాబీల క్షతం - శిష్ట సాహిత్యీం 
ఈ విధంగా కవి భగవంతుని స్టుతించడంవల్ల భగవంతుడు కరుణించి ఉక్కుమూతులు గల 
గండు తుమ్మెదల దండును సృష్టించి వాటిచేత శ త్రుసైన్యాన్ని చీల్చి చెండాడించాడు. అప్పుడు 
కవి భగవంతుని - 


వీఠరాధివీరుడవై రాజిల్లెడు నిన్ను 
బిరికి వాడంటిని భఖీతిలేక 
జగదేక వితరణాశ్రయ మూర్తివగు నిన్ను 
బహులోఖి వనుచును పలికినాడ 
పరిపూర్ణ కరుణా స్వభావుండవగు నిన్ను 
నిర్ణయుండంచు నిందించినాడ 
నద్భుతానంద కల్యాణ గుణంండవౌ 
నినుగూర్చి పలికితి నిర్ణణుడని 


యలుక జనియించి దుష్టుల నణచు కొరకు 
బడుచుదనమున నిటులంటి భక్తవరద 
మదపరాద సవాస్రముల్‌ మదిక్షమింపు 


వైరిహరరంహ సింహాది నారసింహ 


అని ప్రార్టించాడు. 

ఈ శతకంలో కవి సామెతలను ఎక్కువగా ప్రయోగించాడు. 
“ఇంటికన్న గుడి పదిలమంచు” 
““వతము చెడ్డ సుఖము దక్కదు” 
“కొండ యెక్కెదు బతిమాలిన కొలది” 
““లినదినగ గారెల్టెన కసరువేయు”” 
“కందకు లేని దురద బచ్చలకి నేలగల్టు'” 


వరాహనారసింహ శతకం : ఈ శతకాన్ని మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించాడు. ఇతడు 
బొబ్బిలి సంస్టానాధి పతి అయిన శ్రీ, వేంక ట శ్వేతాచలపతి రంగారావు బహద్దూరు ఆస్టాన కవి. 
సింహాచల క్షేత్రంలో ప్రతివైత్ర మాసంలోను రధోత్సవం చాల వైభవంగా జరుగుతుందని, ఈ 
రథోత్సవాన్ని భక్తులు తప్పనిసరిగా దర్శించాలని కవి ఇందులో చెప్పాడు. ఒక్కొక్క పద్యంలో 
నక్షత్రాల పేర్చు, ప్రభవ మొదలుకొని అక్షయ వరకుగల సంవత్సరాల పేర్లు వచ్చేటట్టుగా ఒక 
నియమం ప్రకారం ఈ శతకాన్ని ఈ కవి రచించాడు. “అహా చిత్రం నీ చరిత్ర - ధృతి 
'పెంపుట్టగ** మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. 


లు 


ఏింధోచీల క్షేత్రం - శిష్ట సాహిత్యం 

ఈ శతకంలో నాయిక విరహ వేదన వర్ణింపబడింది. నాయిక నాయకుడైన నారసీంహుని 
తీసుకొని రావడానికి చెలికత్తె సహాయాన్ని కోరడం ఇందులో ముఖ్యాంశంగా కన్పిస్తుంది. 
“అతివ నీవేగినేడు సింహాద్రి నున్న వరాహ నారసింహుదేగదే వా రిజాక్షి” అనేది ఈ శతకంలో 
మకుటంగా ఉంది. 


శ్రీ వరహా నారసింహ శతకం : ఈ శతకాన్ని మూలా పేరయ్య శాస్త్రి కవి ““నరసింవో ! 
సింహశైలేశ్వరా** అనే మకుటంతో 109 మత్తేభ, శార్జూల పద్యాల్లో రచించాడు. ఈ 
శతకంలో ఎక్కువ పద్యాలు సింహాచల శ్రీ, వరహ నరసింహ స్వామి ౫ జృతిస్తూ రచింపబడ్డాయి. 
కవితానువేదాలను చదవలేదని, పండితులను గురువులను ఆశ్రయించి చదువుకోలేదని 
చెప్పుకున్నాడు. 

నిగమాదుల్‌ పఠియింపలేదు, బుధసాన్నిధ్యమ్ము ప్రాప్తింప బో 

దు గురూత్తంశుల పాదపద్మముల బొందున్‌ బొందగా లేదు (19వపద్యం) 


కవి తాను ధనధాన్యాలను కోరలే దని పరుల సొమ్ము కాంక్షించడం లేదని ఎల్లవేళల భ గవంతుని 
పాదామృతాన్ని మాత్రమే పొంద నపేక్షించానని, అందువల్ల వాత్సల్యాన్ని తనమీద వర్షించి 
రక్షింపుమని నారసింహుని ప్రాక్టించాడు. 

ధనధాన్యమ్ము గోర్కెలేదు పరవిత్త దోహ దుష్కర్మవ 

ర్తనలం గాంక్ష యొకింత లేదు సతతమున్‌ త్వత్చాద పీయూష మొం 

దనపేక్షించితినయ్య ! నీ సరళ వాత్సల్యమ్ము వర్షించి న 

న్నును రాగంబున (బోవుమయ్య ! నారసింహ ! సింహశ్జి లేశ్వరా(7 కవపద్యం) 
కవి తననే గాకుండా తన దేశమైన ఆర్యావర్తాన్ని గూడా శాంతి సౌఖ్యాలతో తులతూగేలాగా 
రక్షించాలని భగవంతుని స్రార్టించాడు. 


శా. అన్నా నీ దయచేత వర్దిల్లుచు నార్యవర్తమున్‌ ఖ్యాతి చేన్‌ 
వన్నెన్‌ వాసియు గన్న మా భరత ఖండంబెంతయున్‌ శాంతి సం 
పన్నంబ్దె సుఖవంతమై, పరమ ధర్మస్థానమైయుండు న 
ట్లన్నా నిత్యమొనర్చుమయ్య ! నరసింహా సింహశ్జైలేశ్వరా (102వపద్యం) 
ఈ విధంగా ఈ శతకం సీంహాచలాధీశ్వరుని స్థుతితో సాగింది. 


శ్రీ చందనం : ఈ శతకాన్ని మానాప్రగడ శేషశాయి “సింహగిరివాస నిత్యలక్ష్మీవిలాస? అనే 
మకుటంతో సీస పద్యాల్లో రచించాడు. 


కృతులు రాయడానికి అవసరమైన పదజాలం, భావం, రసం, మొదలైన వేవీ తనకు తెలియవని, 


ఏింహాబీల క్షేత్రం - శిష్ట సాహిత్యం 
శ్రీ నారసింహుని పదాలు మాత్రమే తనకు దిక్కని కవి మొదట ఇలా చెప్పుకున్నాడు - 


శీ _ పఫదమెరుంగను భావపద మెరుంగను రసా 
స్పద మెరుంగను నీదు పదము దక్క 
కృతులె రుంగను లోకగతు లెజుఎంగను రసా 
కృతుల్దెైన సే అలంకృతులు దక్క 
దర్శనమ్ము లె జుంగ తత్వబోధ లె బుంగ 
కనువిందు నీ సుదర్శనము దక్క 
కధ లెజుంగను దర్మవిధులె జుంగను కృపాం 
బుధులు నీ నయనాంత సుధలు దక్క 
చరణ మెజణుంగను మంగళాచరమైన 
నీదు శరణమ్ము దక్క నాకేది దిక్కు 
ఏమి వ్రాయింతువో నేరనితనిచేత 
సెంహగిరివాస ! నిత్యలక్ష్మీవిలాస ! (6వపద్యం) 


కవి, చందనాచ్చాదన స్వామి అయిన శ్రీ; వరాహ నృసింహస్వామి మాహాత్య్యాన్ని గురించి ఇలా 
వివరించాడు - 


కఫీ  చందనాచ్చాదన స్వామిని వీక్షింప 
భవబంధములు పటాపంచలగును 
గంధ దైవతమును కనులార చూసిన 
కైవల్యమరచేత కాననగును 
చలువ వేలుపు రూపు సందర్శనము చేయ 
శోకమోహమ్ములు సురిగిపోవు 
గంధలాంఛ నాంచితుని దర్శించిన 
తాప్తతయ్యమ్ములు తొలగి పోవు 


శ్రీ 


సింహగిరి వంకస్వామి నీక్షించి నంత 

చింతలన్నియు తునియట్ళి చెదరిపోవు 

పరమ రసభావ దివ్యకృపాస్వభావ 

సెంహగిరివాస ! నిత్యలక్ష్మీవిలాస (87వ పద్యం) 
ఈశళతకంలో కవి నరసింహస్వామిని మేల్కొల్చడం, ఊర్వశీపురూరవులు స్వామిని దర్శించిన 
విదం లక్ష్మీ నరసింహస్వాముల వివాహం మొదలైన విషయాలను చెప్పాడు. 


ఏింహాబీల క్షేత్రం - శిష్ట సాహిత్వీం 

సింహాచల నృసింహస్వామికి అత్యంత ప్రీతిపా త్రమైంది శ్రీ, చందనం. అందువ్లనే నృసింహస్వామి 
ఎల్లప్పుడూ చందనాచ్చాదిత రూపంతోనే దర్శనమిస్తాడు. చందనం ఎంతో చల్లనిది శ్రీ!కరమైంది. 
అందువల్లనే కవి తను రాసీన శతకానికి (శ్రీ చందనమని పేరు పెట్టాడు. 


వరాహ నారసింహ దండకం : సింహాచల శ్రీ వరాహ నరసింహస్వామి నుద్దేశించి మూలా 

పేరన్న శాస్త్ర, ఈ దండకాన్ని రచించాడు ఇందులో దేవతలు హీరణ్యకశ్యవునివల్ల తమకు 
కలిగిన కష్టాలను గురించి విష్ణువుకు విన్నవించడం, ప్రహ్లాదుడు జన్మించడం, హీరణ్యకళ్యపుడు 
ప్రహ్లాదుని హింసించడం, విష్ణుమూర్తి నృసింహావతారంలో హీరణ్యకశ్యపుని సంహరించడం, 
ప్రహ్లాదుడు దేవాలయాదులను నిర్మించడం మొదలైన విషయాలే గాకుండా గోగులపాటి 
కూర్మనాధుడు పఏండారి దాడులనుండి దేవాలయాన్ని, ప్రజలను కాపాడుమని నృసింహస్వామిని 

ప్రార్టించడం, కంచు తుమ్మెదలుద్భవించి ఏండా రి దండునుపార ద్రోలడంమొదలై న విషయాలు 
గూడా సూచింపబడ్డాయి 


ఉదాహరణ :; ఈ సభాస్తంభమందుండురా !' యంచు బ్రన్నింపగా, సంతతా ప్రహ్లాదుడైనట్టి 
ప్రవ్లాదుడు రాక్షసాధీశ్వరా | సత్యమీ స్తంభమందున్న వాడయ్య దెల్ప్బంగ నాలించి, వేటొంది 
గుప్పించు నాగంబు చందాన గ్రోధానల జ్వాలలుద్వృత్తి నక్షిక్కులన్‌ నిండగా గస్సుమంచున్‌ 
వడిన్‌ లేచి దిగ్టంతి తుండంబుతో సాటి యౌబాహు దండంబువే స్తంభమున్‌ రెండుగా ్రీలగా 
వేయగా భక్త రక్షాత్వరాయత్త చిత్తంబుతో నీవు తన్మధ్యమందుండి దైత్యాళి భీతాత్ములై 
చూడగా నబ్బురంబెన శ్రీ, నారసింహాకృతిన్‌ బూని జేజేలు జేజేలు గావించనేతెంచి ...... 


అష్టకాలు : సింహాచల మావాత్మ్యాన్ని వివరిస్తూ అయిదు అష్టకాలు రచింపబడ్డాయి. అవి1. 
'శ్రీ నృసింవాష్టకం, 2. శ్రీ, నృసింవోష్టకం, 3. (శ్రీశ్రీ నృసింహాష్టకం, 4. శ్రీ, సింహ్లైల శ్రీ) 
వరాహాలక్ష్మీ నృసింవోష్టకం, ర. లక్ష్మీనృసింహాష్టకం. ఇందులో ఒకటవ, రెండవ, ఐదవ 
అష్టకాల రచయితల పేర్లు తెలియడం లేదు. మూడవ అష్టకమైన ,శ్రీ॥శ్రీ, నృసింహాష్టకాన్ని శ్రీ) 
రామకవి, నాల్లవదైన శ్రీ, సింహాశైల శ్రీ; వరహా లక్ష్మీనృసింహాష్టకాన్ని కందాళ పద్మనాభస్వామి 


రచించారు. పై అయిదు సంస్కృతంలో రచింపబడ్డాయి. 


శ్రీ నృసింహోష్టకం : దీని కర్త ఎవరో తెలియదు. ఇందులో కవి విష్ణువును అనేక పేర్లతో 
స్తుతించాడు. ఈ అష్టకం *'నరసింహ నరసింహ అనే మకుటంతో రచింపబడింది. 


ఉదాహరణగా ఒక శ్లోకం : 


. 


ట్రీ మదకలజ్క పరిపూర్ణ శశికోటి శ్రీధర మనోహర పటాపటల కాన్త ! 
పాలయ కృపాలయ భవామ్బుధినిమగ్నం దైత్యవరకాల! నరసింహ! నరసింహ” 
(1) 
లలా 77 


అహాబీల క్షేత్రం - శిష్ట సాహిత్యం 
శ్రీ నృసింహాపష్టకమ్‌ * దీని కర్త ఎవరో తెలియదు. ఇందులో గూడ కవి భగవంతుడైన 
నరసింహుని అనేక విధాలుగా స్తుతించాడు 


ఉదాహరణగా ఒక శ్లోకం 


“ఇంధదాది దేవ నికరస్య కిరీటకోటి 
ప్రత్యుప్తరత్న ప్రతిబింబిత పాదపద్మ 
కల్పాంతకాల ఘనగర్దన తుల్యనాద 
శ్రీ నారసింహ పరిపాలయమాంచభక్తమ్‌. (2) 


శ్రీశ్రీ నృసింహాష్టకమ్‌ : దీన్ని శ్రీరామకవి '' సీంహశై ల మందిరం నృసింహదేవ మా శ్రయే?”* అనే 
మకుటంతో రచించాడు. ఇందులో గూడా నరసింహుని స్తుతి కనిపెస్తుంది. 


ఉదాహరణగా ఒక శోకం : 


“శ్రీ రమాకుచాజ్ఞ కోఠకంంకుదూంకితో రసం 
పావనాంఖభ్రుసారసం సదాదయా సుధారసం 
కుందశు భి శారదారవింద చందసుందరం 
సింహశ్చైల మందిరం నృసింహదేవ మా శ్రయే”” 


నృసింహుడు లక్ష్మీదేవి కుచాబ్బాల్లో పూసుకున్న కుంకుమ కలిగినవాడు, పవిత్రమైన పాదాలు 
గలవాడు, ఎల్లప్పుడు దయామృతాన్ని వర్షించేవాడు, స్వచ్చమైన తెల్లని కీర్తి కలవాడు, 
చంద్రునిలాంటి అందమైనవాడు అని కవి స్తుతించాడు. 

శ్రీసెంహశైల శ్రీ వరాహ లక్షీవ్రసింహాష్టకం : ఈ అష్టకాన్ని కందాళ పద్మనాభస్వామి “వందే 
నృసింహ మరవింద దళాయతాక్షం” అనే మకుటంతో రచించాడు ఇందులో గూడ నృసీంహుని 
స్తుతి ప్రధానంగా ఉంది. 


ఉదాహరణగా ఒక శ్లోకం 


““పహ్హాద ఖేద హరణాయ కృతావతారం 

సద్గ్దంధ బంధుర దీప విలిష్ట్టాయం 

వైకుంర పాతన ధరాతల గుప్తపాదం 

వందే నృసింహ మరమింద దళాయతాకుం” 
నృసింహుడు ప్రహ్లాదుని దుఃఖాన్ని పోగొట్టడానికి అవతారం ధరించాచన, గంధంచేత 
హాయబడిన శరిరం కలనాదనె, వెకుంరం నుండి బూమీఎరకు వాంచ 2 ౨ తఠివాడని 


ఆజా 


న 


ఈ 


(6౧ 


పంహాపీల క్షేత్రం - శిష్ట సాహిత్యీం 
కవిస్తుతించాడు. 
లక్షీవ్రసింహాప్టకం : దీని కర్త ఎవరో తెలియదు. ఇది '“వారాహనృహరి శ్రీమాన్‌ పాయన్మాం 
సర్వదా భువి” అనే మకుటంతో రచింపబడింది. 
ఉదాహరణగా ఒక శ్లోకం : 

““'చందనామృత సన్దేహ : కోటి సూర్యసమప్రభ : 

వారాహ నృహరి శ్రీమాన్‌ పాయన్మాం సర్వదా భువి” 
చందనం చేత కప్పబడినవాడు, కోటి సూర్యులతో సమానంగా వెలిగేవాడు అని కవి నృసింహుని 
శీర్తించాడు. 
ఈ విధంగా సింహాచల కేత్రాన్ని గురించి ఆ క్షేత్రదైవమైన వరాహ నృసింహస్వామిని గురించి 
శిష్ట కవులు వివిధ (ప్రక్రియల్లో రచనలు చేశారు. 


ఉపయుక్త గ్రంధ సూచిక 


1. కాటమరాజు కథలు - మొదటి భాగం 
2. జానపద విజ్ఞాన వ్యాసావళి 

3. జానపద సాహిత్య స్వరూపం 

4, తెలుగులో జానవద గేయ గాధలు 

5. తెలుగు జానపద గేయ సాహిత్యం 

6. శతక కవుల చరిత్రము 

7. సేంవాద్రి నారసింహ శతకం 
అమ్ముదిత సిద్ధాంత వ్యాసాలు 


1. ఉత్తరాంధ్ర క్షేత్ర మాహాత్మ్య సాహీత్యం 
అనుశీలనం 


2. తెలుగులో స్టల పురాణములు- స్వభావ 
పరిశీలన 


౩. బొబ్బిలి సంస్థాన చరిత్ర - సాహిత్య సేవ 


ఆంగ్ల [గ్రంధం 
1. 06 5సమమి20. "00016 


తంగిరాల వేంకట సుబ్బారావు 
డా. జిఎస్‌. మోహన్‌ 
ఆర్వీయస్‌. సుందరం 
ఆచార్య నాయని కృష్ణకుమారి 
బి. రామరాజు 

వంగూరి సుబ్బారావు 


గోగులపాటీ కూర్మనాధ కవి 


సి. హెన్‌. వర ప్రసాద్‌ 
ఎ.జి. కృష్ణమాచార్యులు 


బి సరళ 


| 1. 50062020 


2. 





